ద్వితీయ కుసుమము 
బీమూత వాహనుడ 
(పద్యకృతి) 


[గం థకర, 
'నీతివచోభిజ్ఞ' 


దూడం నాంపల్లి 
తెలుగు యూనివర్శిటీ అవార్డు (హిత 
“స్వర్గ సాహితీ’ పురస్కార [(గహిత 


(ప్రచురణ 
శ్రీవాణీ (గంథమాల 
సిరిసిల - 505 801. 


తిరుమల తిరుపతి దేవస్థానమువారి 
ఆర్థిక సహాయముతో ము(ద్రితము 


[ప్రచురణ సంఖ్య : ౭ 


ముదణ : జనవరి 1995 
భవ, మకరసంక్రాంతి 1916 శా ,శ. 


(పతులు : వేయి 
ముఖపత రచన: శీ ఆగాచార్య, కరీంనగర్‌. 


ముఖప్మత ముదణ : శ్రీబాలాజీ ఆర్ట్స్‌ వింటర్‌ 
చిక్కడపల్లి, హైదరాబాదు. 


వెల రూ. 10 /- 


[పతులకు : 


దూడం నాంపల్లి, 
85.88/41, (వగతినగర్‌, 
సిరిసిల్ద-ల0రి 801, 
కరీంనగర్‌ జిల్లా (ఆం ప.) 


ముదణ ప్ర 

శివాజీ | పెస్‌, 

4.4.58, గంజ్‌. 

En mm ANN NNR 


ఉన్మీలనము 


Keshava pantula Narasimha 


Sastry 


(K.V.N. Sastry)Vidwan, Siromani 
Rtd. Programme Executive, 

All India Radio 

Ex-Member A.P. Sahitya Akademi 
HYDERABAD-500027. 





శ్రీహర్ష విరచితములైన రత్నావళి, (పియదర్శిక, నాగానందం _ అను 
మూడు రూపకములలో నాగానందం అను సంస్కృత నాటకమునకు అనువాద 
'రూపమైనదే ఈ “జీమూతవాహనుడు” అను కావ్యము. సంస్కృత కవులలో 
శ్రీహర్ష నామధేయులు అయిదుగురున్నారు. వారు (ప) నైషధ కావ్యరచయిత 
శ్రీహర్దుడు, (2) కావ్య ప్రదీపకారు డైన గోవిందఠక్కురుని తమ్ముడు, (8) ధారా 
నాథుడైన భోజరాజు ప్మాతుడు, (4) కాశ్మీరరాజు, (రీ) కాన్యకుబ్దసానేశ్వరముల 
[పభువు హర్షవర్ధన చ|కవర్తి అనువారు. [పాచ్యపాళ్చాత్య విమర్శకుల విమర్శనా 
ఫలితముగా కాన్యకుబ్ధ స్టానేశ్వర [వభువైన శ్రీహర్హుడే పె రూపక్తతయ నిర్మాత 
యని నిర్ణయింపబడినది ఇతడు (కీ.శ. 620 నుండి రాజ్యపాలనము చేసెను. 
ఈయన తండి పేరు (పభాక రవర్దనుడు, అతడు “పరమభట్టారక ! “'మహారాజాధి 
'రాజి బిరుద భూషితుడు. శ్రీహర్దుడు వివిధ శ తువిజేతయే కాక వాజ్మయైకాంతిక 
భక్తుడు నై యుండెను. ఆతని సభ పండిత మండలీ మండితమె యుండెను. గద్య 
కావ్య మకుటాలంకార [పాయ మైన కాదంబరిని రచించిన బాణమహాకవి ఈ మహా 
'రాజుచేత అసాధారణ సత్కారము లందియుండెను. ఇట్లు పండిత పోషకుడును, 
మహాకవియు నైన ఇతని నాగానంద నాటకమును స్తూతధారుడిట్టు (పళంసించి. 
నాడు, 


4 


స్త 
(హై 


హర్షో నిపుణః కవిః పరిషద ప్యేషాగుణ|గాహిణీ 
లోకి హారిచ బోధిస త్త చరితం నాట్యేచద శావయమ్‌ 
వై ఏకైక మపీహ వాంఛితఫల (పాపైః పదం కింపునర్‌ 


క న సముదితః సర్వోగుణానాం గణః. 


ఈ శ్ఞాకమందున్న 'బోధిసత్త్వ' పదమువలన ఈతడు బౌద్ధ మతస్టుడ్రె 
యుండెనను వాదము సరికాదు. '*బోధిస త్త్వ్య'అను దానికి బదులు 'సిద్ధరాజు అని 
కొన్ని లిఖిత |పతులలో నున్నట్టు విమర్శకులు పేర్కొన్నారు. ఆం సక ఈ 
నాగానంద నాటక కథలో గౌరి, గరుడుడు, ఇందుడు మొదలైన వైదికదేవతలు 
'పేర్కొానబడుట చేత గూడా ఆవాదము పరా స్తమగుచున్నది. 


నాగానంద నాటకమునందు ఐదు అంకములు గలవు. విద్యాధర చకవర్తి 
మైన జీమూతవాహనుడు ధీరోదా త్ర నాయకుడు. మలయవతి నాయిక. దయా 
వీరము రసము. ఈ నాయకునిలో పితృసేవా పరాయణత్యము, భూతదయ అను 
గుణములు పరాకాష్ట నొందినవి. దయావీరమునే కొందరు లాక్షణికులు ధర్మవీర 
మని “రా జనిత “దలు ధర్మాంతర్గత మే గనుక అదియు ఇదియు భిన్నములు 
కావు. గౌతమ ధర్మసూ[తములలో ఆత్మ గుణములు ఎనిమిది చెప్పుచూ ఇట్లు. 
స్తూతించినాడు. “దయా సర, భూతేషు. శాంతి, రనసూయా, శౌచ, మనా నాయాసో, 
మంగల, మకార్పణ్య మస్పృ హేతి.” “దయా హితచింతనం'-.అని మస్కరీభాష్యం 
ఈ సందర్భములో పురాణవచనం కూడా ఇట్టున్నది. 


ల్లో ఆత్మ వత్సర్య భూతేషు 
యశ్శివాయ హితాయ చ 
వర్తతే సంతతం హృష్టః 
కృత్స్నా ప్యేషా దయాస్మృతా. 
తనయందువలెనే సర్వస్థావర జంగమ (పాణుల విషయములోను హితచింత 
నము కలిగియుండుటయే దయ అని ఆర్షసిద్దాంతము. అట్టి దయా వంతుడు కను. 


కనే జీమూతవాహనుడు శంఖచూడుడను సర్పమునకు బదులుగ తన శరీరమును, 
గరుత్మంతునికి ఆహారముగా సమర్పింపగలిగినాడు. సంతోషముతో ఆపనికి పూను. 


5 


కొనుటలోనే యతని దీరోదాత త్యము (పస్పుటమగుచున్నది. ఇక అతడు తన 
పితృ'సేవా పరాయణత్వమును గురించి నర్మసచివుడైన విదూషకునితో. 


ల్టో॥ తిష్టన్‌ భాతి పితుః పురోభువి యథా సింహాననే కింతయా 
కిం సంవాహయతః సుఖానిచరణా తాతస్య కిం రాజకమ్‌ 
కిం భుక్తు భువన్నతయే ధృతిరసౌ భుక్షోజ్చితే యా గురో 
రాయాసః ఖలు రాజ్యముజ్లిత గురో "సెనా స్త్రి కశ్చిదుణః. 


అని యనును. ఆ మాటవిని “అవో | అస్యగురుజన శు శూషానురాగః”అని విదూ 
'షకుడు తనలో తాను ఆశ్చర్యపడును. ఇట్లు భూతదయ, గురుజన శు ళూష 
మొదలగు సద్దుణములచే విరాజమానుడగు జీమూతవాహనుని ధీరోదాత్త నాయ 
క త్వమువలన విరాజిల్లు నాగానంద నాటకేతివృత మే ఈ “జీమూతవాహనుడు” 
అను చిరు కావ్యమునందలి కథావస్తువు. 


సంస్కృత నాటకములను ఆం్మధభాషలోనికి పద్యకావ్యములుగా అనువ 
దించిన వారిలో పిల్లలమట్లి పినవీరభ దుడు పథముడు కావచ్చును. ఇతడు మహా 
కవి కాళిదాసుని అభిజ్ఞాన శాకుంతల నాటకమును “శృంగార శాకుంతలము” అను 
కావ్యముగా తెనిగించెను. కృష్ణమి శ యతీర్యదుడు రచించిన వబోధచందోదయ 
మును అదే పేరున 'మలయమారుతకపులు' అని (సిద్ధిని బడసిన నందిమల్లయ్య, 
ఘంట సింగయ్య అను జంటకవులు ఆంధీకరించిరి. రాజశేఖరుని 'విద్దసాల 
'భంజిక'ను కయూరబాహు చరితము అను పేరుతో మంచనకవి తెలుగు పద్య 
కావ్యముగా రచించెను. జయదేవుని ప్రసన్నరాఘవ నాటకమును బుడ్డుచర్హ చిన 
'తీమ్మయకవి “_పసన్నరాఘవ నాట్యపబంధముఅను పేరున తెనిగించెను. కవి 
మూర్చన్యుడైన మురారి కవి రచించిన ఆనర్హరాఘవమును (మురారి యని కూడి 
ఈ నాటకమునకు (పసిద్ది కలదు.) బిజ్జుల తిమ్మభూపాలుడు అలంపూరు పరగణా 
రాజు ఆత్యుతమమెన ఆం|ధకావ్యముగా అదే నామధేయమున తెలుగు చేసెను. 
అట్టి సంస్కృత నాటకములను ఆంధ కావ్యములుగా రచించిన వారి కోవలోనికి 
వచ్చుచున్నాడు [ప్రస్తుత జీమూత వాహన కావ్యరచయిత యగు శ్రీ దూడం 
నాంపల్లి. 


జీమూతవాహనుడు బుదుని యవతారమని యు. ఆహింసాబీమానియని యు. 


జ నమతానుయాయి అనియు ఒక వాదమున్నది. ఆ వాదమునకు నాగానంద నాటి. 
కము నందలి ఈ [కింది నాందిశ్లోకము ఆధారము. జీమూతవాహనుని త్యాగము. 
కూడ దానిని బలపర్చుచున్న ది. 


లో ధ్యానవ్యాజము పేత్యచింతయసి కా మున్మీల్య చక్షుః కణం 
పశ్యానంగ శరాతురంజన మిమం తాతాపి ర రక 
మిథ్యా కారుణికో౬సి నిర్హ్భణతర స్వతః కుతో౭౬న్యఃపుమాన్‌ 
సేర్ష్యం మాగవధూధిరత్యభిహితో బౌధౌజినః పాతువః. 


ఈ శ్లోకం కేరళ వ్రాత పతిలో లేదని ముదాపకులు తెలిపినారు. వ్యాఖ్యాత, జిన. 
శబ్దమునకు “జానాతీతి జినః” అనియు, బౌధశబ్దమునకు “బోధి'గా స్వీకరించి 
“విశుద్దబుద్ధి సంతానో బోధిరిత్య భిధీయ తే” అను _(పమాణముచెత అఖండ సచ్చి 
దానంద స్వరూపుడైన పరమశివుడే యిందలి జినశబ్దమునకు అర్భమైనట్లు తెలిపి. 
నారు. కనుక ఇది కేవలము బౌద్ధనాటక మనుటకు తగిన యాధారములు స్పష్టముగా 
లేవు. ఇంతకు నాగానంద నాటకము కాక తదనువాదము [పస్తుతమగుటచేత. 
ఆచర్చ నింతటితో వదలుచున్నాను. 


నాగానంద నాటక కథను తెనుగున (వాసినవారు కలరు. ఆ కథను ఆధా 
రముగా చేసికొని మూల భావములకు సన్నిపితముగా రసవంతముగా రచించిన 
ఈ పద్యకావ్యము ఒకనాడు రిజిష్టరు పోస్టుద్వారా నాకు చరినది. అందులో' 
26.5-.1955 నాడు రచించిన ఒక చిన్నయు త్రరమున్నది. ఆ యుత్తరముద్యారా' 
'నీతివచో భిజ్ఞ' శ్రీ దూడం నాంపల్లిగారు “జీమూతవాహనుడు అను చిన్న పద్య. 
కృతిని వాశాను. వాత్మపతిని తమకడకు పంపుచున్నాను. దయతో పీఠికను. 
[వాయగోరుచున్నాను”. అని (వాసినారు. నాకు ఈ కవితో పూర్వుపరిచయములేదు.. 
వ్యక్తికి నాంపల్లి అను పేరున్నట్లుకూడ నేనెరుగను. పీఠిక (వాయగల ఓపిక 
గూడా నాకు లేనందున ఏడో అధి పాయము వాయుదములెమ్మనుకొని టేబుల్‌ 
మీద నుంచినాను. ఒకవారం గడిచింది. ఇంతలో వేములవాడ (పాంతపు మతులు, 
రాగా 'నాంవల్లి' ఏమి పేరు అని యడుగగా వారు “యాదగిరి, సింహాచలం. 
శ్రీశైలం, వేదగిరి” అనియున్న పేర్ణవంటిదే-యిది మా [ప్రాంతం పుణ్య కే తమని. 
తెలిపినారు. ఓహో ! అనుకున్నాను. ఈ కాలమున ఛందో వ్యాకరణ బంధములను. 


7 


_్రైంచిపారవేసి కావ్యములు [వాయువారును, అట్టు వాయుడని (పోత్సహించు పెద్ద 
లును కోకొల్లలుగా నున్నారు. అట్టి డాక్టర్లు, కళాపపూర్ణులను విడిచి నా యధి 
(పాయముకోసమై యీ కావ్యమును బంపుటకు బహుశ ఇది పద్యకావ్య మెయుండు 
టయు, నే నాధునిక రచనాపద్దతులను అనుసరింపనివాడనై యుండుటయు, కార 
ణమై యుండునని తలచి లాఘవబుద్దితోనే దినిని చదువనారంభించితిని. అట్టు 
నేను భావించుటకు కారణము ఈ కాలమున వెలువడిన పద్యకావ్యముల యందు 
గూడ పెక్కు వ్యాక రణ చృందో వాక్య దోషములుండుటయే కారణమని విజ్ఞులకు 
మనవి చేయుచున్నాను. 


కొన్ని పద్యములు చూచిన తరువాత నా యభ్మిపాయము తల|క్రిందులెనది. 
లాఘవబుద్ధి తొలగి కావ్యముపై గౌరవభావమెర్పడినది. శ్రీదూడం నాంపల్రిగారు 
ఛందోవ్యాకరణాది కావ్యసామ గి యంతయు కలిగియే ఈ బీమూతవాహన కావ్య 
మును రచించిరిగాని ఇతరులవలె అజకొఅ భాషాజ్ఞానము కలవారు కారన్న సదభి 
పాయము గలిగి కావ్యము నంతటిని కుతూహలముతో చదివితిని. వీరి లక్షణ 
జ్ఞానము, భాషాపటిమ, జాతీయసంపద, సంస్కృత లోకోకులను పద్యములం 
దిముడ్చు చాతుర్యము, ర సభావ పక టనము మొదలైన సామర్థ్యము నా కానండ 
మును గలిగించినవి. యువరచయితలలో పునః సలక్షణ కవితారచనయం దాద 
రము చిగుర్చుచున్నదిగదా ! యన్న సంతోషము కలిగినది. 


ఇక చదువరులక నేను కథాసంగ హమును [వాయనక్కరలేదు. కావ్య 
మంతయు సులభసుందరమైన సరళ రచనలో సాగియుండుటచేత కావ్య కథ 
సులభముగానే సామాన్య భాషాజ్ఞానము కలవారికి అవగతము కాగలదు. నాయికా 
నాయక పాతపోషణము చక్కగా చేయబడినది. “ధర్మవీరము లేదా “దయా 
వీరము' ముఖ్యరసమై ఆంగ|పత్యంగములైన విభావాను భావాదులతో బాగుగా 
వ్య క్రమగుచున్నది. ఆ ధర్మ వీరమునకు మలయవతీ పేమరూపమయిన శృంగార 
మును, చివరి ఘట్టమున జీమూత కేతు కనకవసీ మలయవతులు ఆలంబనముగా 
వెల్లివిరిసిన కరుణరసమును అంగములుగా నున్నవి. సర్పముల పె నమృతవర్షము 
కురియట మొదలైన అద్భుతరసాంగ పరిపుష్టమైన ధర్మ వీరరసము విరాజిల్లు 
చున్నది. “పితృదేవోభవ “మాతృదేవోభవ “నావిష్టు పృథివీపతిః “అభ్యాగతః 
స్వయం విష్ణుః “నాతిచరామి” '*'కుధాతురాణాం నరుచిర్నకాలః' మొదలైన సం 
సుత లోకోక్తులను; వాటితోపాటు కొన్ని తెలుగు లోకోక్తులను పద్యములలో 


8 


పొందించిన వీరి రచనా పాటవము మెచ్చదగియున్నది. వీరి భాషాజ్ఞానమున: 
వైనతేయ, వినతేయ శబ్దములు; మ్మాతపితలు, గతపడగా, గరుడి, పలాశి. మొ 
లగునవి మచ్చుతునకలు. '“మితావసు” పదమును 'మ్మితవసు గాను; “జీమూ' 
వాహని శబ్దమునకు “జీమూతవాహు” గాను కొన్ని శబ్దములకు రూపాంతర ముe 
కల్పించుట “అపిమాషం మషం కుర్యాత్‌ ఛందోభంగం న కారయేత్‌” ఆన్న 
సిద్ధాంతమునకు కట్టుబడుటయే గాని అసామర్శ్యముగాదు. గసడదవాదేశ (దు! 
(పకృతికాది సంధులమూలమున మారునట్టి అక్షరస్వరూపములను మార్చక ప 
ములను యథాతథముగా పద్యములందుంచుట సంధి స్వరూపమెరుగని చదువరుః 
సౌలభ్యము కొరకేగాని వ్యాక రణకాస్త్రము నుల్చంఘించు తలంపుకాదు. ఒక్క 
మాటలో చెప్పవలెనం టే శ్రీనాంవల్లిగారు చక్కని తెలుగుకావ్యము (వాసినార॥ 
వలెను. సంస్కృత వాజ్మయమున ధర్మవీర రసోదాతమైన నాటకమని (పసిద్ది 
వహించిన 'నాగానందము'నకు ఈ కావ్యము మృదుమధురమైన భావానువాదము. 
ఇ లి, జాతీయ పదసంపద, లోకోక్తులు, భావ్య్వపకటన మొదలగు కావ్యగుణము 
లతో విరాజిల్లు చున్న ఈ కావ్యము లోకమున కందించు సందేశము పరోపకార 
పరాకాష్ట. అది మానవత కెంతయు అమూల్యాభరణము. ఇట్టి కావ్యమును లోక 
మున కందించిన శ్రీదూడం నాంపల్లిగారు క్ఞాఘగుణ సంపన్నులు. దీనిని స్వీక 
రించిన శ్రీకుంట భాస్క-ర రెడ్డి బి.ఎ. గారును శ్ఞాఘ్యతర గుణ సంవన్నులు. ఆధు 
నిక విద్యావంతులలో 'పెక్కం్మడు పాశ్చాత్య సంస్కృతి [పవాహములో పడి 
కొట్టుకుపోవువారే గాని శ్రీ భాస్కర రెడ్డి వంటివారు మిక్కిలి యరుదు. దేశీయ 
భాషాసారస్వతముల పె ఆదరమును పెంచుకొనుట (పతి భారతీయునికి అవశ్య 
కర్తవ్యము. ఆ మార్గమున నడచుచున్న ఈ కవియు, స్వీకరయు మిక్కిలి 
ధన్యులు. వీరితోధిక సారస్వతాభిమాను లై ఇంకను భారత సంస్కృతి వై భవ 
మును వెల్లడించు కావ్యామృత క లశములతో వాగ్గేవతను అభి షేకించునట్టు అఆన్నుగ 
హించుటకై వారి యిష్టదెవమగు శ్రీ నరసింహస్వామిని (పార్థించుచున్నాను. 


“సరస్వతీ [శుతి మహతాం మహీయతాం” 
హెదరాబాదు 
26/0 ఆర్‌టి, బర్కత్‌ పుర, 
146.1985. విద్వత్క_వి విధేయుడు 
కేశవపంతుల నరసింహళా స్త్ర 


అధికార భాషానంఘం 


ఆంధప దెళ్‌ 
పద్మశ్రీ, కళాాపపూర్ణ సచివాలయము 
డా! సి. నారాయణరెడ్డి, హైదరాబాదు. 500 022 
ఎం.ఏ; పి.హెచ్‌.డి; డి.లిట్‌. తేది. 17.56.1985 


లేఖ నెం. 295 అధి.భాష 85. 


శ్రీ నాంపల్రిగారికి, 


మీరు పంపిన “జీమూతవాహనుడు” పద్యకృతి చదివాను. నాగానందం 
నాటకం౦ంద్వారా సంస్కృత భాషలో [పసిద్ధ మైన బీమూతవాహనుని కథను తీసుకొని 
మీరు పద్యకావ్యముగా రూపొందించినందుకు అభినందిస్తున్నాను. సరళ శైలిలో 
ధారాళంగా సాగిపోయిన మీ కావ్యాన్ని మ్మితులు కుంట భాస్కర రెడ్డిగారికి అంకిత 
మిచ్చినందుకు సంతోషిస్తున్నాను. ముందు ముందు మీ పద్యశైలి మరింత (పొఢి 
మను సంతరించుకుంటుందని ఆశిస్తున్నాను. 


అధి పాయము 


ఆఅవధానచ కవరి, అన్నమాచార్య (పాజెక్టు 
శతావధాన సార్వభౌమ తిరుపతి. 517 501 
మేడసాని మోహన్‌ 

యమ్‌,ఎ, పిహెచ్‌డి. 


శ్రీ దూడ ౦ నాంవల్రిగారు రచించిన జీమూతవాహన పద్యకావ్యము నామూ 
ల్మాగముగ చదివితిని. ఏరి రచన |పసన్న శైలీభరితమును, రుటిత్యర్ధస్పోరక 
మునునై రసజ్ఞుల మనంబులకు నానందదాయకముగా నున్నదని చెప్పనొప్పును, 
వీరింకను అనేక రసస్పోరక కావ్యములు రచించి వాగ్గేవి నలంకరింతుగా తమని. 
ఆకాంక్షించుచున్నాను. 


మేడసాని మోహన్‌ 
22_4_1985. 


(పశంసా (పవాళము 


వెముగంటి నరసింహాచార్యులు 
సిద్ది పేట (మెదకుజిల్హా) 


కం॥ జీమూతవాహు చరితము 


5011 


కం! 


కం11 


గీ 


కోమలమగు శైలికృతిగ గూర్చి సహృదయ 
సోమమ్మున కెంతేనియు 

ఆమెత లొసగితివి కవివరా! నాంపల్రీ !1 
నీతులు, సూక్తులు, చక్కని 
జాతీయమ్ములును, మంచి సామెతలును సం 
(పీతి గలిగించు కవితా 

రీతులతో నలరు నీదు కృతిని నుతింతున్‌.. 


నాకవన సుమమధూళీ 

పాకము వెలయించు మధుర భావాన్విత మై. 
నీ కవనము భాసిల్లును 

ధీకలితా ! సుకవితానిధీ ! కృతచరితా 11 
కెంపులు, పచ్చలు గూరిచి 

సొంపగు హారమ్మువోలె కోభిల్దును స 
యిం'వైన పద్యరచనము 

నాంపల్లి కవీంద! రుచిర నవభావకృతీ 1 
రాగతాళ విన్యాస సంయోగ కలన 


_ కెరలు గానమ్మువలె తావకీన కవిత 


మృదుల మధుర శబ్దార్థ సమ్మే శనమున 
వెలయుచుండు నాంపలి కవి।పకాండ 11 


అధినందనము 


కవి శిరోమణి, అవధాన యువ కేసరి, 
మధురకవి, వాస్తుశిరోమణి 


డజా॥ అందె వేంకటరాజము ఎంఏ పీహోచ్‌ డిం 
(ఆంధ్రోపన్యాసకులు) 


మి|తులు సుకవివర్యులు మా భారతీ సాహిత్యసమితి సభ్యులైన శ్రీ దూడం 
నాంపల్రిగారు చక్కని కవులు, పండితులు, సహృదయ లలాములు. వీరు గత 
ములో శకుంతల, పాండవ జననము, శిష్యద్విశతి వంటి కృతుల నెన్నియో 
రచించి సహృదయ సాహితీపరుల మెప్పుగాంచి యున్నారు. 


(పస్తుతకృతి “జీమూతవాహనుడు దయావీరమునకు జగ|త్పశ స్రీ వహిం 
'చిన విద్యాధర చకవర్తి జీమూతవాహనుని దివ్యచర్మితము. ఈ విషయము 
'సంస్కృతనాటకముగా శ్రీహర్హుడు (వాసిన 'నాగానందము” సుపసిద్దమెనది. ఈ 
కావ్యమున ఆచార్మితము సరళ సుందరముగా రసవంతముగా సంతరింపబడినది. 
ఇందు భావములు, ఉపమాద్యలంకారములు, లోకోకులు ముఖ్యముగా సంస్కృత 
లోకోక్తులు సవరింపబడి ఆహ్హాదము కలిగించుచున్నవి. ఇవి వీరి సంస్క్భతాం|ధ 
వెదుష్యమునకు అద్దము పట్టుచున్న వి. 

విరింకను మునుముందు వి సరకవితా విరాజితములగు రసవత్కావ్యఫల 
రాజములను పండించి ఆం, ధసాహితీ జగత్తునకు పుష్టిని తుష్టిని వెలయింతురుగాక ! 
యనియు, కృతిక ర్రకు కృతిభ రకు శ్రీ సర్వమంగళాదేవి అభ్యుదయ పరంపరలు 
పసాదించవలెననియు శుభాకాంక్ష లొనరును. 


ఇతిశమ్‌. 
ఇట్లు 
డా॥ అందె వేంకటరాజము 
కోరుట్ల. $05 826 అధ్యక్షులు 
1.101985 భారతీ సాహిత్యసమితి. 


నామాట 


పరోపకారపరా యణుడు, పితృ సేవా తత్పరుడు, కరుణామయుడు అయిన, 
జీమూతవాహనుడు త్యాగధనులలో ఒకడుగా ప్రసిద్ది గాంచినాడు. కపోతమును 
కాచుటకొరకు స్వీయోరువును కోసియిచ్చిన శిబిచక్రవర్తి వలె, వజాయుధ నిర్మా 
ఇమునతై తన వెన్నెముకను త్యాగమోనర్చిన దదిచివలె ఒక నాగుని రక్షించుట 
కొరకు తన తనువునే అర్పింపదలచినాడు జీమూతవాహనుడు. “పరోపకారార్డ 
మిదం శరీరం' అన్న ఆరో క్రికి పతిరూపముగా వెలసినాడు జీమూతవాహనుడు. 
ఆతని సుగుణములను మెచ్చియే కాబోలు ! తచ్చర్మితమును కావ్యముగా | వాయు 
మని మ్మితులు శ్రీ కుంట భాస్కర రెడ్డిగారు నన్ను కోరినారు. వారి కోరికమేరకు. 
నాచే మలచబడిన పద్యకృతియే ఈ “జీమూతవాహనుడు.” 


'ఉస్మీలనము' అను పేరుతో ఈ కావ్యమునకు మనోజ్జభావాత్మక మయిన. 
చక ని వీరికను అలంకరింపజేసిన విద్యత్క వులు, సహృదయులు ఐన శ్రీమాన్‌ 
కేశ వపంతుల నరసింహశా స్ర్రిగారికి ఎంతయు కృతజ్ఞతలు. అమూల్యాభి పాయము 
లను అందజేసిన గేయకవి చకవర్తి, పద్మశ్రీ డా॥ సీ, నారాయణరెడ్డి గారికి; 
విద్వత్క-వులు, కవికోకిల శ్రీ వేముగంటి నరసింహాచార్యులగారికి; శతావధాని 
శ్రీ మేడసాని మోహన్‌ గారికి; మధురకవి, అవధాన యువకేసరి శ్రీ అందె వేంకట. 
రాజము గారికి; ఈ కృతి కన్యకాముఖమున పంచవర్ణ చిత తిలకమును తీర్చిదిద్దిన 
చిత కారులు శ్రీ ఆగాచారిగారికిని కృతజ్ఞతలు తెలుపుకొనుచున్నాను. స్వీకర. 
యైన శ్రీ కుంట భాస్కర రెడ్డిగారు 986 ఫిబవరిలో స్వయముగా అచ్చువేయించు. 
కొన్న తాలిముదణ (పతులన్నియు _ అచిరకారములోనే అయిపోయినందున 
మ్మితుల కోరికపై మరల ముదింపవలసి వచ్చినది. ఈ మలిమ్ముదణకు ఆడిగిన 
తోడనే ఆర్థిక సహకారమందించిన శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానము వారికి [పత్యే 
కముగా కృత జ్ఞతాభివందనములు సమర్ప్చించుకొంటున్నాను. 


దూడం నాంపలి 
౧ 


కృతి సమర్పణము 


“సరసుడు సుహృదుండగు భా 
స్కరరెడ్డికి ఇట్టి కృతిని కరదముగా సా 
దరముగ అంకితమిచ్చెద 
చిరత్న సహవాసమునకు చిహ్నాముగాగన్‌.” 


_--దూడం నాంపలి 





వ 


కృతి క్ర 





న 


సి 

Rare mn ష్‌ 

. Wyte ™ ee Af ve a, గన 
ఎ అవ మము పసుపు 


ళ్‌ 
ళ్‌ 
తో 
ay 
4 . 
జ . 
S 
౯ 
శ 
m > 
ల 
(. 
ఇళ 
' 
క 
అంట 
' 
ఇ 
+ 
sn * 
స్‌ శ 
॥ 
. 
ఇ 
వు oi 
స 
* 
3 ; (1 
ప x 
% se 
ఇ 
సె తే సి 
క 1. 
$; 
ఫా * 
CRN % 


శ నే 
న్‌ 


న] 


ర 
అడ 
శ 


కృతి భ్‌ 


కుంట ఖా 


96 3 


గ్రా 


ఆ.వె. 


బ్రీవూత వాహనుడు 
(పీఠిక) 


(శ్రీలోలాక్షి నెడంద సుస్థిరముగన్‌ శ్రీవత్సమన్‌, మచ్చతో 
వాలాయంబుగదాల్చి భక్తతతికిన్‌ శ్వ శేయసంబిచ్చు త్త 
(చృీలష్మీ నరసింహదేవుడు దయన్‌ రేపాక పుర్యర్చితుం 

డేలున్‌ భాస్కర రెడ్డి కుంటకులు నెంతే వెంచుచున్‌ శ్రీలతన్‌. 1 


శ్రీమదాంధరాష్ట్ర భూమిలో తెలగాణ 

సీమ కరిమునగరు జిల్హయందు 

తనరెడు సిరిసిల్ల తాలూకలోన రే 

పాక [గామమొండు వరలుచుండు. 2 


. వీథి దీపాలతో వేయివెల్లుల మించి 


పగలుగా రాతిరి పరిఢవిల్ల, 
పురజనమ్ముల (బోవ “బోరింగు బావులు 
పాతాశగంగను పెకిజిమ్మ, 
ఇరుగెలంకుల రెండు చెబువులుండి పురికి 
వైరుపచ్చల నించి పంటనిడగ, 
చదువుసాములునేర్పి సామర్థ్యమును బెంచు 
అధ్యాపకోత్త ము లలరుచుండ- 
ఊరి తూర్పున గుడినున్న నారసింహు 
డెల్ప వేళల [బోవ నింటిల్లిపాది 
పాడిపంటలు గలిగి రేపాక (పోలు 
(పణుతికెక్కెను భూతల స్వర్గమనగ, త్రి 


కం. 


ఆ.వె. 


ae 


కం, 


ఆ పురమున రెతొక్కడు 
కాపురమున్నాడు తోడికాపుల తోడన్‌ 
దీపిలు కుంటకులాబ్రిక 

లాపుడు వాగాఖ్యరెడ్డి లలితోక్తుండున్‌ . 


తాను తొల్రిట “ఆమిదాపురంి నుండి రే 
పాక గ్రామమునకు వలసవచ్చి 
కాపురమ్ముచేయ కలిగె “నర్చమ 'యండు 
రమ్యగుణసుతుండు రాజిరెడ్డి. 


పాతాశమం టెడులోతు సంగడిమోట 
బావిని |దవ్వించె నేవఠారి, 
“పట్టె నీటినిబెంచి వరి కారుకెనుబది 
పుట్లు పండించెనే బుద్దిశాలి, 
(పత్తి మిర్చియు మెట్టపంటలు నపరాలు 
రాసులబో సె (శామికుండు, 
సాలుసాలున పదివేల రూకలు వచ్చు 
మావితోటనుబెంచె నేవలంతి . 
అతడు తోడిరై తులమించి యనవరతము 
ధాన్యలక్ష్మీ విశాల సదస్సునందు 
రెడ్డిగము వై చి కొలువున్న రెడ్డిరాజు 
రాజిరెడ్డి నిజమ్ముగా రై తురాజు. 


ఆ రాజి రెడ్డికి సదా 

చారిణి రామమ్మ ధర్మ చారిణి యగుచున్‌ 
కూరిమి కాపురముండగ 

వారలకున్‌ నల్వు రాడుపడుచుల తోడన్‌. 


వీమూతవా హనుడు 


కం. 


en 
యా 


ఆ.వె. 


. జారస్యులు మువ్వురు వి 


రారెడ్డి, నృసింహ రెడ్డి, రాంరెడ్డి యనన్‌ 
"పేరిమి జనించి రందున్‌ 
వీరారెడ్డి యనునతడు విద్యాధికుడై.. 


'వెక్కువిధమ్ముల ‘కేసుల 

చక్కగ వాదించి విజయసాధకుడగుచున్‌ 
చక్కని “వకీలుిగా పే 

రెక్కాను; దక్షుండు పేరుకెక్క_డె యెందున్‌ ? 


ఆ వీర రెడ్డిగారికి 


ఆవిర్భావమ్ము నొంది 'యంతమి యందున్‌ 
జీవను లిరువురు దక్కిరి 
జైవాతృక సూర్యులట్లు; చనగ గతాయుల్‌. 


| పెద్దకొడుకు భాస్కర రెడ్డి, పిన్నవాని 


పేరు భగవానురెడ్డి; ఆ బిడ్డలకట 1 
వూషపాయాన నుండ నా పుణ్యమూర్తి 
యనువులనుబా సె 'సుకృతీగతాయు” వనగ. 


3 తండి స్వర్శ్మమరుగ తనయుల నిర్వుర 


కన్న (పేమ కరుడుగట్ట నెట్టా 
విదెబుదిచెప్పి పెంచివెదలజేసె 

© a ఎ 
తలి అంతమాంబ ధన్యురాలు. 

ఛా 
[పథమ పుత్రుడైన భాస్కరరెడ్డి తా 
చదువు సంధ్యలెల్ల చాలనేర్చి 
పంతులయ్యె “దియ్యె” పట్టభ _దుండయ్యె 
మాన్యుడంచు మించి మంతుకెక్కె. 


10 


11 


12 


18 


తే.గీ. 


తే. గీ. 


కం. 


తే, గీ. 


కం. 


కం. 


జీమూ తవా వానుడు 


పరుల మనముల నొప్పించి యెజుగబోడు 

పరుషమనుమాట కలనై న పలుకబోడు 

డంబమే యెజుంగని నిరాడంబరుండు 

సాధువర్తను డాతడు సాత్త్వికుండు. [థీ 


వృత్తి ఆచార్యకమ్ము, (పవృత్తి ధర్మ 

సృతి జరించుటల్‌ , తన కులవృత్తి యూర 

సేద్య మొనరించుటల్‌ మరి చిత్తవృత్తి 

హృన్నివేదన మా గుణావృతున కొప్పు. 15 


భాస్క_రునకు ఛాయవలె, పు 

రస్కార (కియల నలరి (పణయమెసంగన్‌ 

భాస్కర రెడ్డికి నొప్పె య 

శస్క_ర గుణమణి మణమ్మ సహధర్మిణియె, 16 


ఆమె మంజులవాణి, మహాభిమాను 

రాలు, నైష్టిక శీల, చుట్టాల సురభి, 

కొంగుబంగార మామె యనుంగుచెలుల 

కేనుపాడియే తా దానమిచ్చునేని. 17 


తలలో నాలుకవలె, పూ 

సలలో దారమ్ము వోలె సద్వర్తనతో 

తలపూవాడక పాల్నీ 

ర్వలెన్‌ మెలంగును మణమ్మ పాణేవనితో. 16 
ఆ పుణ్యదంపతులకున్‌ 

వేపుట్టిరి పూర్వపుణ్య పృథుఫలిత ముగన్‌ 

రూపరి “రఘుపతి రెడ్డి'యు 

చూపరియున్‌ *“రమణరెడ్డి' సుతులిద్దరిలన్‌ . 19 


కం, 


తే.గీ, 


తే.గీ. 


. వీరరసమున సింహపు పిల్చ్లలట్టు 


శాంతరసమున ధర్మజు సరణినొప్పి 
తల్రిదండుల చెప్పుచేతల మెలంగు 
ఆ కుమారుల సుగుణ మేమనగవచ్చు గ 


అవ్వారి కూరి పడమట 

రవ్వలు పండించు మేత రాజంబొండున్‌ 
దవ్వున గల దద్దానికి 

తవ్యించిరి నిళ్ళకె 'కరంటుంబావిిన్‌. 


. అక్షరహీనంబయి దు 


ర్భిక్షములో బావులెల్ల వీటలు వాజన్‌ 
అక్షీణ జలమ్ములతో 


రక్షించు పొలాల నా *కరంటునుయి' సదా, 


మాటలాడెడు నంతలో నూటలెగసి 
కలభకరముల పరిమాణ కరణిగలిగి 
ఊటలా ? కావు, నీశుల బాటలనగ 
క్షణములో నిండు నాబావి గుణమెయంత, 


పొలమునకు సరిపోయెడు జలముకంటె 
“హెచ్చునీరిచ్చు నాబావి మెచ్చవలయు 
అర్థికోరిన దాని కత్యధికమొప్ప 
దానమిత్తురుగాదె ! వదాన్యులెందు. 


. నేను యథావిధి స్నానార్థము “కరంటు 


బావి కేగి మునింగి వచ్చునపుడు 
ఆ బావి యజమాని యగు కుంటభాస్కర 
రెడ్డిగారు మదీయ (పియహితుండు 


20 


21 


22 


28 


24 


కం. 


Fda 


జీమూతవాహనుడు 


వరిపొలమ్మును జూడవచ్చి నన్వీక్షించి 
సల్లాపమొనరించి సాదరముగ 
“తల్రిదం డులగొల్చి - దయజూచి మితుల= 
పరుల మేల్లో రెడు పావనుండు 
గలడె ? యెవడైన పృధివిలో. గలిగెనేని 
యతని జన్మంబు ధన్యంబెయగు” నటన్న 
“కలడు జీమూతవాహు డొక్కండు తొల్లి” 
యనిన నామాట కాత డిట్టనియె మురిసి. 25 


“జీమూత వాహనుం డను 

నామహనీయుం డెవండొ ? యాతని చరితన్‌ 

నా మనము తెలియగోరెను 

నా మితమ! తెల్పుమోయి! నా” కని యనుచున్‌... 26: 


. “శిష్య ద్విశతి [వాసి చెల్వుగ 'సీతివ 


చోధిజ్ఞ' బిరుదమ్ము నందినావు, 
బళిరే ! శకుంతలా పాండవజననాఖ్య 
హరికథల్‌ విరచించి యలరినావు, 
'ధర్మాంగద' యును- 'మదనకామరా' జను 
చిరుతల నాటకాల్‌ చేసినావు 
పాండ వేయాజ్ఞాతవాసమ్ము - జగదేక 
వీరునికథ యను వీథినాట 


కములు, భజనకృతుల్‌ | వాసి, కవితలల్లి 

పలు పశంనలందిన “తెల్లుపండితు' డవు 

(పేమ జీమూతవాహను. విమల చరిత 

మంకితమ్మిమ్ము నాకు పద్యాత్మకముగ”ో. | 27 


పీఠిక 7 


కం. అనికోరిన నేనును నె 
మ్మనంబలరి వల్టెయనుచు మందిరమునకుం 
జని, తత్కథను కుతూహల 
మున పద్యమయముగ [వాయబూని, మొదలుగన్‌. 28 


తే.గీ. కుంట భాస్కరో రెడ్డి గారింటవెపుడు 
(తవ్వి తండంబుగా లక్షి తాండవింప 
వలచి, జీమూతవాహన పద్యకృతికి- 
ఏను వినుచు కథ్యాకమం బెట్టిదనిన. 29 


కం, 


ee 


జీమూతవాహనుడు 
(వూర్వార్థము) 


ఖే పరమేశ్వర ! సర్వ 

వ్యాపక ! వైకుంఠ! కుంటభాస్క-ర రెడ్డిన్‌ 
కాపాడుము వరదాయక ! 

రేపాకావన సురంహ 1 శ్రినరసింహా ! 1 


అవధారు 1 మ్మితరత్నమ! 
భవదభ్యర్థన గణించి పద్యకృతిగనే 
1పవచించెద నల జీమూ 

తవాహను చరిత మంకితంబుగ నీకున్‌. 


శ మున్ను విద్యాధర సన్నుతాన్యయదుగ్గ 


వారాశి చందుడై వరలెనెవడు ? 
ధర్మంబు నాల్లుపాదాలుగా నడిపి మ 

హా ధర్మమూర్తియై యలరెనెవడు ? 
(పజలను తనకంటి పాపలుగా (పమ 

పాలించి (పఖ్యాతి వడ సె నెవడు ? 
రాజచ్మ క్రమునకే రసికావతంసమై 

కీర్తి కాంతకు కన్ను గీచెనెవడు ? 
ఆ మహాత్మకుండు జీమూత కేతుండు 
ఖచర వల్లభుండు ఘనబలుండు 
మంచు కొండవైన కాంచన పురములో 
కనకవతినిగూడి మనుచును౦డి, 


పూర్వార్గము 


కం. ఎంతోకాలం బేలుచు 


తే.గీ, 


తే.గీ, 


కం, 


కం. 


కం. 


స్వాంతంబున రాజ్యకాంక్ష చచ్చియతడు “రా 
జ్యాంతే నరకం (ధువొమని 
చింతించి వనంబులో వసించు తలపుతో. 


తనర జీమూతకేతుండు తన కుమారు 
చతురు జీమూత వాహను సార్వభౌమ 
పదవి సుపతిష్టితుజేసి వార్థ కమున 
వాన్మపస్థంబు గొనియె సభార్యుడగుచు. 


అంత జీమూతవాహనుం డాత్మరాజ్య 
పాలనంబెల్ల తనమంతి వశమొనర్చి 
తల్లిదండుల సేవింపదలచి వనికి 

తరలిపోసిద్దమై యున్న తరుణమందు. 


తనమ్మిితుం డాాతేయుం 

డనెనిట్లు విన్నముడగుచు “అక్కట ! జననీ 
వ్‌, 

జనకులతో వనవాసము 

చనగన్‌ మీకేల ? విగత స్మామాజ్యుడవై . 


ఇుమము దొలగించి, |పజా 

శమము కాంక్షించి మించి శితిభరణమునన్‌ 
భూమి రమణుడను సార్ధక 

నామము గైకొనుట మీకు న్యాయ్యముగాదే ! 
ఎకచ్చ్మత (పభుతన్‌ 

గెకొనక, కర్మగహణముగాక, సుఖములన్‌ 
హోకడ బెట్టుచు వనులకు 

పోకడ మీకేల ? వయసుపోయెనె మీకున్‌ ? 


కం. 


తే, గీ. 


తే.గీ. 


కోం. 


కం. 


జీమూతవాహనుడు, 


పూజ్యులు మీకీరా జ్యము 

త్యాజ్యమ్మగునెట్టు ? మీరు తగరె పదవికిన్‌ ? 

“రాజ్యమ్ము వీర భోజ్యము” 

పూజ్యోకి, నెజుంగలేవె ? పూతచరి[తా ! 10; 


ప్రజల రంజించి పాలించు |పభులు మీరె 

వనుల కరిగిన జనులెట్టు మనుదురయ్య ! 

సార్ధక మ్మెట్టు ? మియట్లు సచివుపాల 

నమున “రాజా |పకృతిరంజనా”త్సను స్మృతి. tt 


* పరిపాలించి సమస్తమౌ: | పజల “భూ పానాం పజాపాలనం 


పరమోధర్మ” యటన్న నీతి కెనయె పజ్జా ధురీణుండ వై 

సరి సీకెవ్యరు లేరటంచు బొగడన్‌ సత్కీర్తి మంతుండవై 

చరితారుండవు గమ్ము నెమ్మి విలస చ్చార్మిత సంసాతవె . 12 
అ ® Pes 


ఆదియుగాక విను. మతంగహతకుడొకట 

పొంచియుండె రాజ్యమ్ము హరించు కొరకు 

(పక్కలో బల్ఫెమైయున్న పగజబాపి 

(పజల గాచుట రాజధర్మంబుగాదె ? 18 
పూజ్య సుఖస్థంబగు సా 

(మాజ్యమ్మిది శ్మాతవుల. కరస్థంబగుచో 

వ్యాజ్యెమ్మయి భాజ్యమ్మయి 

పూజ్యమ్మే యగును మీరు పోయిన పిదపన్‌. 14 
“నా విష్ణుః పృథివిపతి” 

కావున సాామాజ్యరక్ష గైకొని జనులన్‌ 

[బోవగవలయును, మీకున్‌ 

దేవర 1 నేజెప్పునట్టి ఢీశాలినటే ?” 15 


పూర్వార్థ ము 


కం, 


ఆ.వె, 


కం. 


తే.గీ, 


కం, 


నావుడు రాజిట్టను “పితృ 

దేవోభవ యనుచు “మాతృదేవోభవ యం 
చావేదమ్ములు వలుగట 

నీ వెజుగవె ? చెప్పవలయునే ? నేసీకున్‌. 


మా్యతపితల మించు మహిత దైవమ్ములు 
ధరణియందు గలరె ? తలచిచూడ 
పత్యహమ్ముగాంచు (పత్యక్షదైవాలు 
వారుగాక వేరెవారు గలరు ? 


మాతాపితరుల సేవకు 

భూతలమున దూరమైన పురుషుడు నరకా 
పాత్రము గొని రెంటను జెడు 

లే! తొలి 'రెంటికిని జెడినరేవని” భంగిన్‌. 


మాతృ పితృదేవుల భజన మదిని మజచి 
ఇహపరమ్ముల కెడమై తపించువారి 
కావగలవారు లేరు జగానవేరె 

యఘుల మన్నించి _పోచు ననఘులువారె. 


గురుతములగు తలిదం డుల 

సురుచిరముగ సంభజించు సుజను డిహమునన్‌ 
దరియించి పొందు నిక్కము 

పరమున కరబదరమట్టు స్వస్సౌఖ్యంబున్‌ 


. కనుక నేను నాదు జననీజనకుల న 


పారభ క్షి మదిని పాదుకొనగ 
సంభజింతుో ననిన సఖ్యు డా|తేయుండు 
మారుజల్క._ కుండ నూరఠరకుండె. 


tl 


16 


17 


18 


19 


20 


21 


12 


:8 


Ne 


కం, 


ae 


జీమూతవాహనుడు 


జనయి(తి జనకుండు చనుదేర సఖుడు వెం 
బడిరాగ జీమూతవాహనుండు 
వనమధ్యమున కేగి వసియించి పితృ సేవ 
గావించుతణి కొంత కాలమునకు 
జీమూతకేతువు జీమూతవాహను 
చేర బిల్చి యనుజ్ఞ చె సెనిట్టు 
“ప్ముతక |! యిచ్చోట పూలు దర్భలు కంద 
మూల ఫలాదులు చాల తణీగె 
గాన, న్యాతేయుతోగూడి (కన్ననరిగి 
మలయగిరిపైన సుందరస్థలము జూచి 
మంచియా[శమంబొండు నిర్మించుమచట 
నింకముందర [బతుకు సాగింత” మనిన, 22 


క్షత్తు)ండును మితుండును 

ఆ|తమ్మున చనిచని మలయా! దిపయిన్‌ స 

త్పాతమ్మగు నొక్క తపః 

క్షేతమ్ము దరిసి తదీయసీమ నిరతమున్‌. 28 


_ భయమింతయునులేక బరి బర మ్ముల 
మి టా 


నీలడ వసియించు వ్యాడములను 
సింధురమ్ములు చిమ్ము శీకరమ్ముల దోగి 
శీతలించి సుఖించు సింహములను 
పొరపొచ్చెమును లేక పొందిక నొక్కచో 
దిరుగు మృగాదన హరిణములను 
అంగమంగ మొరసీ యత్తాడు నాలతో 
దోబూచులాడు శార్వూలములను | 


పూర్వార్థ ము 


కం. 


కం, 


౭ 


సఖ్యముననాడు హర్యక్ష శరభములను 
కలిసి విహరించు మార్జాలఖనకములను 
గాంచి, యది తపోనిలయంబ కాదలంచి 
మితులిర్వురు పులకిత గా|తులై రి. 


అవిరళ హోమజపాదుల 

(పవిమల సత్సామగాన పారాయణమున్‌ 
పవచన పఠనంబును దవు 

దవులన్‌ దిలకించినారు ధన్యులు హోలెన్‌. 


, అచటి వృక్షవిశేషమ్ము లరయుచుండి 


హోమవాసనల్‌ పీల్చుచు నుత్సుకతను 
ఆ్యశమస్థలము వెదకు నవసరమున 
పరుల మేల్లోరు సద్భావపరతనేమొ! 
క్మ్యమవీణా క్యణముదెచ్చి గంధవహుడు 
వారి వీనుల బడవై చె పనివడివడి. 


“ఆ వీణానిక్వాణం 

బే వైపున నుండి వచ్చెనేమొ కొ!” యనివా 
రా వై పు చనిరి కాంచిరి 

దేవాయతనమ్ము నొక్క- దివ్యస్థలమున్‌ 


. ఆదివ్య దేవాలయమ్ములో చెలులతో 


తరుణి యొక్కర్తు సుతారముగను 
గారినుపాసించు గానమ్ముతోడ వీ 

కావాదనమ్ము నొనర్చుచుండ 
కనుల కరువుదీర గనుగొని జీమూత: 

వాహనుండు మదిని మోహపడుచు 


18: 


24. 


లర్‌, 


96. 


97: 


14 


గ్ర 


'కం. 


క 0 


జీమూతవాహనుడు 


“అలరు పద్మ పురేకులట్లు చేడియలుండ 
మధ్యకర్షిక యట్టు మగువదోచె 

బశిరె ! దీనిసారు పరమాద్భుతంబు, న 

పూర్వమౌర ! గానమును గనుగొన- 


చీని బొందు వానిదె భాగ్య” మంచు తా 


వలపుగదుర నింక దలచెనిట్టు. 28 


“ఇక్కా౦త ముఖకాంతి యెంతేని వెలుగొంద 
రాకాసుధాకరు రమణయేల 2 
ఇన్నా తి కనుల సౌరెంతేని యలరంగ 
చెల్యంపుగ ల్వల చెల్వుమేల ? 
ఇన్నారి చనుల పొంగెంతేని మెజయంగ 
కుంభికుంభమ్ముల జృంభమేల ? 
ఇన్నెలంతుక మధ్యమెంతేని కృశియింప 
మవ్వంపు హరిమధ్య మా(తమేల ? 
యనగనొప్పు నిల్విమాలాస్య నమలనేత 
గుబ్బలాడిని తనుమధ్య గోర్కె_మీజ 
పరిణయంబాడి సుఖియించు వాడెవండొ ? 
వాని భాగ్యంబి భాగ్యంబు పరిగణింప. 29 


ఈ తరుణి బోలు తరుణి *న 

భూతోనభ విష్యతి' యనబోలున్నేలన్‌ 

|పీతిగ నాపత్నిగ ఈ 

నాతిన్నే బడయకున్న నా పుట్టిలా 2 30 
ఎప్పు డధర్మపు జనులన్‌ 

చొప్పడని మనంబు నిట్టిచోటున నేడీ 

కప్పుర గందింగోరగ 

చొప్పడియెన్‌ నొసటి వాత చొప్పెటు గలదో ?. 81 


వూర్వార్గము 1 


తే.గీ, 


ee 


కం, 


ఐన, నామానసంబీమయందు కరము 

లగ్నమెయున్న, దీన్రీలలామ నాకు 

గరితయయ్యెడు గాబోలు ! కాకయున్న 

అన్యధా యిట్టు మదియెట్టు లభిలషించు.” న 


అంచు దలంచుచున్‌ మరల నంతనె సందియమొంది “యిట్టులీ 
పంచన కన్యకామణుల బంగరు బొమ్మల ముద్దుగుమ్మలన్‌ 
గాంచగవచ్చా! లేదొ 1” యని గాదిలి మితునితో వెసన్‌ బొదన్‌ 
బొంచెను రాకుమారకుడు పొలి చర్మితమెజుంగు కోరికన్‌. రీరీ 


అంతట చతురిక యనియెడు చెలికత్తె 
మలయవతిని గాంచి పలి కెనిట్టు 
“కాంతరో ! నీవింత కాలంబుగా గౌరి 
నెదను |పతిష్టించి యెంతొ భక్తి 
చేసిన పూజలు, చేసిన [వతములు 
సి'సేవ లిల బూదిబ్‌ సినట్టి 
పన్నీ రెయయ్యె; కాకున్నచో నాదేవి 
నీ యభీష్టము పూర్తిచేయకున్నె ? 
రాతిగుండే దైవ మేతీరు కరుణించు 
జాలమేల చేయు జాలియున్న 
కన్నెలెవరు పడని కడగండ్ల బడితింక 
సి (పయత్న మది వృథా |పయాస, ర్రిడ్తీ 


(మొక్కగ చేతులు గో సెడు 

మొక్క-లి దైవమ్ముగలదె ? మొక్కిన వరమున్‌ 

నిక్కము దీర్చని వేల్పును 

[(గక్కున విడువంగవలయుగదె! మలయవతీ 1” తర్‌ 


16 


కం, 


కం, 


కం. 


ఆ.వె, 


కం. 


ఆ.వె. 


జీమూతవాహనుడు 


అనవుడు తద్వచనంబుల 

కును బాధితహృదయ యగుచు కోపము గొనుచున్‌ 

అనియెను మలయవతి యిటుల 

తనదేవివి దూరుకతన తనచెలితోడన్‌. 86 


“నాకుం గలలో గనుపడి 

ఆ కాత్యాయని వచించె నాదర మొప్పన్‌ 

'నికై ంకర్యంబునకున్‌ 

నాకున్‌ ముదమయ్యె గావునన్‌ (పతిఫలమున్‌ , వి 


నీకీయగ నేవచ్చితి 

నో కన్నియమిన్న! నీ మనోభీష్టమ్మున్‌ 

చేకురునట్టుల వరమున్‌ 

నీకున్‌ దయచేయుచుంటి నిజమెట్టన్నన్‌. 88 


నిన్ను చెట్టవట్టు నెజవాది జీమూత 

వాహనుండు ఖచర వల్పభుండు 

వానివలన నీకు వరకీర్తి సౌఖ్యమ్ము 

గలుగు నంచు తాను బలికెగాన. 89 


కష్టముల కోర్చి యిన్నా 

శ్నిష్టముగా గౌరికి నొనరించిన సేవల్‌ 

నష్టంబగునే ? సఖియా! 

'కష్టీఫలి” యన్నమాట కాదనగలమే ?” 40 
అనిన విని చతురిక యానందభరితాత్మ 

యగుచు రాకుమారి కనియె నిట్లు 


“ఇంత కాలమునకు ఇంతిరో 1 నీకో ర్కె 
నీగునానః దిక విచారమేల ? 41 


పూర్వార్థము 


ఆ.వె. 


Wy 


కం, 


ఆ, వె. 


ఉత్సా, 


కం. 


ee 


గౌరి స్వప్నమందు గాన్చించి పలుకుట 
కన్య! నీదు పూర్యపుణ్యమమ్మ ! 
కల నిజంబయైన వలసినదెమి ? : 
భాగధేయమెంతొ (పబలమమ్మ 1! 


వరవిద్యాధర వరునిన్‌ 

వరునిగ నీ కొనరజేయు వరగారిస 
త్క_రుణకు నేమనవలయును 
వరవర్ణిని ! నీ తపస్సు ఫలియించెగదే ! 


మాకు కౌతుకంబు మరిమరి హెచ్చెబో! 
నీకు కౌతుకంబు నిక్క-మగుట 
కక్క-_వచ్చునేని కల్యాణమగునేని 
ఆగునేల ? పూర్తి యగునుగాని.” 


అంచువార లిట్టు మాటలాడుచుండు నంతలో 
పొంచియున్న వారలపుడె పొదను వడలవలయునం 
చెంచి యంచయాన అెదుట నేర్పడ కనుపించినన్‌ 
కాంచి మించుబోడులెల్ల కరము వెరగుజెందుడున్‌. 


కాంత మలయవతి యెంతయు 

స్వాంతమ్మున వింతగదుర |భాంతమ్ము గతత్‌ 
కాంతున్‌ గనుగొనె నపరజ 

యంతున్‌ కంతున్‌ వసంతు నా ఖచరేం!దున్‌. 


. ఘన కవాటమును దచ్చనసేయగా నోపు 


గురుతరంబగు పేరుటురము నరసి, 
కరికరంబులనేని పరిహసింపగ జాలు  _. 
నురుతరాజాను బాహువుల నరసి, 


17 


క్షీ2 


కీల 


44 


18 


కం, 


కం. 


కం. 


చందశల్క- ముల పిసాళింపగా నేర్చు 
చిక్ము_నౌ చక్కనౌ చెక్కు. లరసి, 
మేటి సింగపుకౌను సాటిగాదనిపించు 
కడుపేదయెన నెన్నడుము నరసి, ప 
గంధసింధురమ్మును మీణు గమనమరసి, 
కెరవమ్ముల విధమొప్పుకన్ను లరసి, 
పద్మమును బోలు నాతని వదన మరసి 
ఆ మలయవతి మోహాబ్దియందు దోగె. &7 


“చెలువమున వాసిగాంచిన 

నలకూబరు డౌనొ ! కాక నాకేశుండో ! 

వలకాక |దోచె నన్ని 

వలరాజసముం డెవండొ ? వశమే తెలియన్‌ ?” 4&8 


పలికెను ఆ|తేయు డపుడు 

“ఫొలతులు | మీరిట్టు భాంతి పొందగనేలా ? 

తలియరె! మీ మలయవతికి 

కలలో నుమ పలికినట్టి ఘనుడీతండే ! 49 


జీమూత వాహన లస 

న్నాముడు, విద్యాధరకుల నాథుం డితడీ 

కోమలికిం దగిన వరుడు; 

కామితమీ డేరె నిట్టు గారీకరుణన్‌. ర0 


. తొలిచూపులోనె మీచెలి 


వలచె నితనిజూచి, యితడు వలచెను సీమెన్‌; 
వలచినవారిని గూర్చుగ 
వలె, మీ సమ్మతిని తెలుపవలయుంజుమ్మీ L రే 


పూర్వారము . :' 
© 


“జి, వె, 


కం. 


తే.గీ. 


కం. 


"ఆఅ, టె, 


అనవుడు విడియమున నాత్మ పియుని గాంచ 
లేక యచట నిలువలేక చెలిని 

“పదవెపోద” మనుచు కదలిపో న్యాతేయు 
డనియె మలయవతికి నాదరమున. 


“అమ్మా! మలయవతీ ! గే 

హమ్మున కరుదెంచు నతిథి నభ్యాగతులన్‌ 
సమ్మానింపక పోవుట 

పొమ్మనకయె పొగనుబెట్లు పోడిమిగాదే ! 


a రాకుమారివయ్యు రాచమర్యాదల 


నెజీగి కూడ యిట్టులే మ టిల్లి 
తడయుచుంట మీకు ధర్మంబె ? మారాజ 
పుతు సత్క_రింపబూనవలదె 7 


'అతిథి సత్కారమునకంటి నధికమైన 
ఫలములేదం్యడు పెద్దలీ పట్టునందు' 

అతిథి సేవింప లభియించు యజ్ఞఫలము 
వినర ? “'యభ్యాగతస్వృయం విష్ణు వనగ.” 


అనవుడు చతురిక వారిని 

వినయంబున గౌరవించి విందొనరింపన్‌ 
చనుదెంచె నపుడు పానక 

మున పుడకతెజింగు మౌనిపుతుండొకడున్‌. 


వచ్చి, మలయవతికి వచియించెనిట్టు “మా 
ధ్యందిన సవన సమయంబు దరిసె 

గాన, కౌశికుండు [కన్నన దోడ్కొని 
రమ్మటంచు బుచ్చె రాగదమ్మ 1” 


19 


ర్‌ి 


ర్‌శీ 


ర్‌ 


56 


ల? 


20 


కం, 


కేం. 


ఆ,వె. 


ఆ.వె. 


కం. 


FA 


కులపతి కౌశికు నానతి 

మలయవతి యతి|క మింప మనసొప్పక-ఆ 
వలకాని విడువనేరక 

బలిమిని జనె మరలి మరలి పరికించుచుతాన్‌. 


కులపతి యాజ్జ్ఞపకారము 

మలయవతి చనినదె కాని మనసు మననునన్‌ 
నిలువక |పియునిన్‌ దలచుచు 
వలవంతమునింగి వంతపడుచుండెనటన్‌. 


పలుకబోదు చెలులు పల్కరించిన గాని 
పలుకు తనకుతానె పిలువకున్న 
కలువరించునొకట పలవరించు నొకట 
కలతనిద దగిలి కలగునొకట. 


ఎదొ పోయినట్టులెంతో దిగుల్పడు 
అదియె దొరికినట్టు లపుడె మురియు 
పౌలతి మాటచేత పొంతనే వెజయ్యె 
(పేమ గుడ్డిదన్న విధమిదేమొ! 


మూసిన తెజచిన కనులున్‌ 

చూసినటు మనోహరుండె చూడు్కుల నెగడన్‌ 
ఆసతికి సర్వ మతడై 

భాసిల్లె, మనోవ్యధయును భారమ్మయ్యెన్‌. 


. మలయవతి యిటుల మరుబారి కోరక 


విరహ తాపమ్మున వేగుచున్న 
చతురిక యామెను చందనగృహమున 
కుం దోడుకొనిపోయి చందుచటు 


గ్ర 


రి9 


60 


గ్ర 


62 


వూర్వార్థ ము 


కం, 


కం. 


తే.గీ. 


ఈ, వే, 


'సెజ్జవై శయనింపజేసి శీతోపచా 
రమ్ములు గావించి “ఆమ్మ! యిటుల 
(పియునికై సీవింత వెతనొందగానేల + 


జరుగు మీకు నిజమ్ము పరిణయమ్ము” 


ననవు డనియె నామె “యానాడు సుంతైన 
మాటలాడకుండ మౌనమూన 

నను గురించి యేమి యనుకొనెనో తాను, 
నా |పవ.ర్తనమ్మనార్య మగుట.” 


దానికి చతురిక పలికెను 
“మానిని! నీ విట్టు బిట్టు మరుగగనేలా ? 
నీ నాథు డాత డగుటన్‌ 

తానన్యవిధమ్ము మదిని తలచునె ? తల్లీ ! 


నీ వలెనే నీ |పియుడును 

భావ భవానల శిఖాళిబాధిత తనుడై 
భావింపడె ? నిన్నచ్చట 

నో వనితా ! విరహచింత నోర్చిన మేలౌ.” 


అచట జీమూతవాహనుం డామెవలెనె 
మన్మథ వ్యథకు గురియై మరగుచుండీ 
తాప మడగించుకొనగ చందనగృహమ్ము 
చేరబోయెను సఖునితో శీ ఘముగను. 


వారి రాక జూచి వైదొలంగిరి వేగ 
మలయవతి చతురిక మాటువడుచు 
సఖ్యు లిరువురాడు సంభాషణంబును 
విన కుతూహలంబు సెనగొనంగ. 


68 


(4 


695 


66 


67 


22 


కం, 


ఆ,వె. 


pie 


పాతములో పలురంగుల 


నా|తేయుడు రంగరించి యాయితపబుపన్‌ . 


చితముగా మలయవతీ 
చితమ్మును గీసి సంతసించె ఖచరుడున్‌. 


“వాత్తిపెన నతడు |వాసిన యాబొమ్మ 
నాదెయగునా ! వేరె నాతిదగునొ |! 
తెలియవలయు”" నంచు మలయవతీదేవి 
వేచి చూచుచుండె వేడ్క-మీజ. 


| చితమ్ము వేడ్క వీక్షించుచు జీమూత 


వాహనుండు విమోహవశ్యు డగుచు 
“కేళలా ? కావివి కిసలయంబులుగాని, 
కన్నులా ? కావివి కలువలగును; 
వాతేజలా ? కావు పవడంబులగు గాని, 
రదనంబులా ? కావు రత్నములగు; 
కుచములా ? కావు- లికుచఫలమ్ములుగాని, 
ముక్కు. గాదిది నువ్వు పువ్వుగాని; 
మధ్యమిదిగాదు పిడికిలి మట్టమగును 
చూపు లివిగావు వలజేని తూపులగును 
వెలది మీగాళ్ళు కనగ తాబేళ్ల” యనుచు 
పలవరించును చెలిచెంత నిలిచినట్లు... 


. ఆపాదమస్త కమ్ముగ 


ఆ పెను వర్ణించుచుండ నన్యహృదయుడం 
చాపాదమస్త కమ్ముగ 
ఆపె చలించెను భయాన నాక్షణమందున్‌. 


జీమూతవాహనుడు 


68: 


69 


70 


Tt 


పూర్వార్హము. 


కం, 


కం. 


కం. 


ఆవే. 


ఆ.వె. 


ఆ.వె. 


నఖశిఖ పర్యంతం విటు 

సఖి చితమ్మును రచించి సంతసపడు త 
తృఖచిిత రిఖితపటిమకు 

సఖు డా తశేయుండు మెచ్చె చాలన్‌ జాలన్‌, 


నఖశిఖపర్యంతంబిటు 

సఖిచి తమ్మును రచించి సంతసపడ, త 
తృఖి వెరసఖియని తలచుచు 

సభఖిమలయ వతియు కలంగె చాలన్‌ జాలన్‌. 


“ఎవ్వతెనో పేమించియు 

నివ్విధముగ బొమ్మగీసి యెంతొ మురియుటల్‌ 
అవ్వధు వదృష్టవతియ 

నవ్వుంబాటయితి వజపనాకను వేష 


గౌరిదేవి వెండ్డి గావింతుననె దుర 
దృష్టమేమొ యెదురు తిరుగుచుండె 
కనగ “నొసలు బత్తుడును నోరుతోడే'ల 
టన్నవిధము తోచుచున్న దిపుడు. 
(పీతిమీరనన్ను (పేమించి యావైన 
లాతినాతివలవ నీతియగునె ? 
పురుషులందుగల్లు బుద్దులింతేనాక్కా! 
పుత్జెబుట్టు గుణము బోవునెట్టు ఇ 
ఇటులనేకవిధము లేమేమొ యూహించి 
కలతపడుచునుండ. మలయవతికి 
(భాతయైన మి|తవసువు, జీమూత వా 
హనుని వెదకి కొనుచు నటకువచ్చె. 


28 


72 


78 


క్క 


5 


76 


77 


24 


ఆ.వె, 


FD 


ఆ, వె. 


కం, 


అతని రాక నెజిగి యరటాకునొకటి జీ 
మూతవాహనుండు బొమ్మ పయిన 
గప్పి, రాకుమారు గౌరవ, క్రియలతో 
కూరుచుండ జేసి కుశల మడిగా, 


. మ్మితావసువు | పేమమీర జీమూతవా 


హను పరామర్శించి యనియెనిట్టు 
“సిద్దరాజుగ సు|ప్రసిద్దుడైనట్టి మా 
జనకపాదుండు విశ్వావసుండు 
మీ సఖ్యమునుగోరి మా సహోదరిని మీ 
కిచ్చి వెండిలిసేయ నిచ్చగించె 
మీ కిష్టమో కాదొ మాకు దెల్పుమటంచు 
నన్ను పుత్తెంచియున్నారు గాన. 
మీ యభీష్టమేమొ మేమెజణుంగవలయు” 
ననిన మిన్నకున్న ననుపుకాని 
వైన మెల్ల మలయవతి చాటునుండియే 
చూచుచుండె నింక చూతమనుచు. 


వలచియున్న మలయవతియు మి తవసుసో 
దరియు నొక తెయంచు నెజుగ లేక 

అనుగు (పియనువదలి యన్యనిష్టపడక 
అవును కాదటంచు నతని కనక. 


జీమాతవాహనుం డపు 
డామితావసువుతోడ నల్చన ననియెన్‌ 
“నా మాత్రపితల నడుగుము 

నే మీటను వారి యాజ్ఞ నిజమీ కొన్నన్‌. 


బీమూత వాహనుడు 


18 


19 


80 


81 


తైలం యు 
a) ప 


ఆ.వె, 


కం. 


కం. 


కం. 


తే.గీ. 


వారి కిష్టముయిన వధువు నాకిష్టమ 
వారి యిష్టమునకు తారుమారు 
నే చరించలేను నిక్కమ్ము నాకీడు 
గల్లుదాని చూడగలరు వారె,” 


అనవుడు మి తావసువున్‌ 

జనియెను జీమూత కతు సన్నిధికి వెసన్‌ 
చనిన యనంతర మాతే 

యునితో జీమూతవాహు డుస్ఫురుమనుచున్‌ 


“ఇటుకాటములో నూరక 

యిటీకితిమిటు నిక్కువముగ నిచ్చో నడక 
తెరలో పోక విధమ్ముగ 
తరణోపాయమ్ము చూడదగు చెలికాడా ! 


ఆనుకొన్న డొకటి మరి జరి 

గినదొక్క_టి మనపని తల కిందయ్యె సుమా [” 
అనుమాటవిని మలయవతి 

తననాతడు కాదనెనని తలచి విరక్తిన్‌. 


“అన్న మితావసువు పోవుచున్న దెటకొ 
కాంచిర”మ్మంచు చతురికన్‌ కన్ననంపి 
ఆత్మహత్యకు పాల్పడి హైమవతిని 
మలయవతి యిట్టు (పార్థించె మనమునందు. 


క “అమ్మా! గారీ! నీదు వ 


రమ్మది వమ్మయ్యెనేశు, రాగల జన్మన్‌ 
నమ్మ కముగ పతిగా నా 
కిమ్మా! జీమూతవాహునే కేల్మోడ్తున్‌. 


82 


8కి 


84 


85 


86 


87 


26 


అఆఅ,వె. 


కం. 


2 


ఆటం 


ఇంతకంటె వేరె యేనేమి కోరను 
కోరుకొన్నవాని చేరకున్న 

ఎంతవంతొ తెలియదే ? తల్లి 1 నీకు మా 
కన్ని యలుపడు కడగం”డ్డటంచు. 


అతీముక లతల నౌవిడ 

హతాశ నురిపోసి కొనుట కాయత్తపడన్‌ 
చతురిక 'యనుమానాస్పద 

మతియై వెనుదిరిగివచ్చి మలయవతిదరిన్‌. 


. ఆత్మహత్యాయత్న మాలోకనముచేసి 


బావురుమని గుండె బాదుకొనుచు 
“ఓ తపోధనులార! ఓ వనదేవత 

లార! హతాశురాలై న యీమె 
ఉరిపోసికొని చావ నుంకించె నరుదెంచి 

కావరే ! మీరైన కరుణగలిగి” 
యనుచు హాహాకార మొనరింప జీమూత 

వాహనుండు పరువువాణీవచ్చి 
మలయవతిని గాంచి మరణయత్నంబాపి 
కరము వెరగుపడుచు- కలికి | క్రియకు 
“కతమదేమి ?' యనిన గడగడ వడకుచు 
చెప్పె చతురిక యిక తప్పదనుచు. 


“మితవసువు మీ సమీపమ్ము కరుదెంచి 
యతని యనుజ బెండ్లి యాడుమనిన 
ఆవునటంచు మీర లప్పుడీకొనక- ఆ 
యిషబావమున వచింపకునికి. 


జీమూతవాహనుడు. 


98. 


89 


90: 


Qt 


పూర్వారము 
® 


ఆ.వె, 


కం. 


జా 


కం. 


లాతినాతి బొమ్మ తాతివైగీసి మో 
హాన పలవరించు టాలకించి 
మలయవతిని మీరు వలచుటలేదని 
వగచి వగచి యిట్టి పనికిబూనె. 


ఈ మలయవతీదేవియె 

ఆ మ్మితావసునకు నిజమనుజాతయగున్‌ 
మీమూలముగా నిట్లీ 

భామామణి కాత్మహత్య (పాప్తంబయ్యెన్‌.” 


అనుడు జీమూతవాహనుడు మలయవతిన్‌ 
చేపట్టికొనిపోయి చిత్తరువును 
చూపింప నామెయు చూచి యయ్యది తన 
బొమ్మయే యగుట ముదమ్మునొంది 
“జీమూతవాహను చేసికొంటినపార్ద” 
మంచు తనకుతానె యాడికొనుచు 
కోరినకోరిక తీరినందుకు గౌరి 
విరివిగా మదిలోనె వేడికొనుచు 
నున్న యంత. చేటి కన్నవచ్చి వచించె 
“నుభయ పీతరులెల్ల నొప్పుకొనిరి 
యెల్లి వెండ్డికూడ తల్లి! నిగ్చయమాయె 
నన్ననిపిరి నీకు విన్న వింప. 


కావున నో మలయవతీ ! 

రావమ్మా ! వేగవేగ రాచనగరుకున్‌ 
పోవుదమిట తడసినచో 

మీవా రెజగొందు రాజ్ఞ మీజితివనుచున్‌ .” 


27 


99, 


9&4 


రిప 


28 


కం. 


కం. 


గలా 


తేంగీం 


జీమూతవాహనుడు 


అంచుం దోడ్కొనిపో (దప 

గించిదనవత వదనయయి [క్రీగంట పియున్‌ 

గాంచుచు చన గాళ్ళాడక 

వేంచే"సెను బల్మి దాసివెంట నగరుకున్‌. 96 


జీమూతవాహనుండును 

ధామంబునకేగి తల్రిదం్యడుల తోడన్‌ 

ఆ మలయవతీ విషయం 

బామూలాగముగదెల్పి యానందించెన్‌. 97 


వెలచేసిన తెలతెలగోడల దిది 
౧ 66 0౧ (a 
తీరిచి తీనెలు తీయువారు 
కస్తూరి జవ్వాది కలయంపినిడి రంగ 
వల్టులు వాకిళ్ళ పఅచువారు 


1(పతికంబమునకు న్మపతి మమ్ముగా నగి. 


షీ చితములను రచించువారు 
మామిడాకులతోడ తోమాలియలనల్లి 
ద్వార బంధములకు తార్చువారు 
ద్వాఃకవాటమ్ములకు రంగు [పామువారు 
వడిగ తాటాకు పందిళ్ళు వెచువారు, ' 
వచ్చువారును పోయెడువారు దగిలి 
సందడించెబో |! నా వెండి సంబరమున, 98 


నారి కేళపలాశితో నాల్లుదిశ ల 

ద్వారములు కూర్చి కదశళిపతములజేర్చి 

*మేల్‌బళా [ యంచు మెచ్చ నిర్మించిరౌర ! 

మింటికంటిన వెండిలి మంటపమును. రీ 


వూర్యారము 
(en) 


కం. 


ఆ.వె. 


తణిగొన్న 'వెండ్రితరుణము 

తజియంబడు లెటిగి కరము తత్తఅపడుచున్‌ 
పరిణయ ఘట్టమునకు మును 

గరితలు గణువలును పెండ్లి కట్టడితోడన్‌. 


“మెలపోలు”దీసి మంగళ పదమైన 
పూజెగులునుదెచ్చి పూజచేసి 
వెండ్డిపోలువోసి, పెండ్రిపీటల పైకి 
పిల్ప బిల్లవాని బిలువుడనిన,. 


సీ, ఒకతె చన్‌ గుబ్బలన్‌ మకరికాదుల దిద్దె 


కం. 


తన్మర్జ్దనమునకు దగినవనుచు; 
పారాణినొక్క-రు పాదాలపట్టించె 
పాదపీడనమున వరలుననుచు; 
ఒడ్డాణ మొక్క ర్మె యుంచె లెగానున 
వరు కరావృతమున వడలుననుచు; 
కంకణంబుల నోరు కరముల గీలించె 
బిగికౌగిలింతల బెనగుననుచు; 
గంధమొక తె చెక్కులందు నలందెను 
చుంబనములగంట్ల సొగియుననుచు; 
చెలువలిటు హాళిచే మలయవతి న 
లంకరించి రపరరతి యనంగ. 


చేర్చుక్క_గలిగి పాపట, 

కూర్చిన చిణుచుక్కు చెంపకున్‌ కోభనుచే 
కూర్చగ, బాసికపు మొగము 

వర్చస్సును తొంగలించి వధువు చెలంగన్‌. 


29 


100: 


101 


102. 


108 


80 


కం. 


కం, 


ఆ.వె, 


ఆ.వె. 


కం, 


పట్టుంధో వతి వరునకు 

గట్టింపంజేయ- వైన కండువతోడన్‌ 
పెట్టిన భూషల తశుకుల 

కట్టిన బాసిక మునొప్పి కళకళలాడన్‌, 


కన్యావరులను వెండ్రిక 

గణ్యముగ నలంకరించి గారవమొప్పన్‌ 
పుణ్యస్ర్త్రీల్‌ తో తెచ్చిరి 

మాన్య కియవారి 'వెండ్రిమంటపమునకున్‌ , 


అభిముఖంబుగాగ నావధూవరులు క 
ల్యాణపీఠికల నలంకరింప 
వారిమధ్య సన్నవస్తంబు నొక్కుటి 
తెరనుజేసి సుంత మటుగుజేసి. 


కష్టసుఖములందు కలకాల మొండొండు 
జంటబాయకుండ సాగుమనగ 
పాణిపీడనమును పాద ఘట్టనమును 
ఒకరిచేత నొకరి కొనరజేసి. 


= బిలకటజబెలము నిర్వురి 
ద 


తలలకు నొత్తింప (పేమ దళుకొతన్‌ మం 
గళ తూర్యనాదముల మం 


గళ స్యూతముగట్టె వధువు గళమున వరుడున్‌. 


తలమీజి యొకరుకొకరున్‌ 
దలపడ| పేరేచి రెండుతట్టుల చుట్టల్‌ 
కలకల నవ్వులు రువ్వగ 


తల బాలుం బోసికొనిరి దంపతులు తమిన్‌. 


జీమూత వాహనుడ్తు 


104 


105 


106 


101 


108 


109 


పూర్వార్థము 


కం, 


తే,గీ, 


తే.గీ. 


కం. 


కం, 


ఆతని చిటివేలొని (పా 

వె తరుణి చరించె సప్తపది సఖ్యముగన్‌ 
“నాతిచరామి యటంచును 

ఆతండు పదక్షిణించె, హవ్యవహునకున్‌ . 


పిల్చకును పిల్లనికి నాగవల్లి జేసి 
(పత్తిగింజలు నాటించి |బాహ్మణుండు 
చూపె వారి “కరుంధతిచుక్క” యంచు. 
“ఏది ? యేదంచు చతురిక లెసకమెసగ. 


* విందులు బంధులతో కను 


విందుగ కల్యాణమైన పిమ్మట పీతిన్‌ 
విందులు బంధులు వందులు 
విందున పాల్గొనిరి వా రభేదముతోడన్‌. 


వైభవోపెతముగ నిట్టు వారి పెండ్డి 
జరిగిన యనంతరము వధూవరులు గూడి 
చనిరి కుసుమాకరో ద్యానవనమునకును 
హాయి మీజగ _పేమవిహారమునకు. 


పానకమున పుడకవలెన్‌ 

తానుభయుల మధ్యనుంట -తగద ంచును తో 
డో నాత్రేయుడు తొలగను 

ఆనవ దంపతులకిచ్చి యచ్చపు స్వేచ్చన్‌. 

అవ్విధ మాతం డరిగిన 

యవ్వల నవ్వధువు వరుడు అతున 
కవ్వింపుల నవ్వింపుల 


గువ్వలవలె | పేమగూడి |కుమ్మరిరి కడున్‌. 


110 


iii 


112 


118 


114 


119 


శీ2 


సీ 


కం, 


జీమూతవాహనుడు. 


బొండుమల్రైలనీడ కొండొక సేపు వి 
హారమ్ము గావించి హాయిగొనుచు, 
పచ్చికబయశుల మచ్చికమీజగ 
శయనించి కడుగడు సంతసిలుచు, 
పువ్వులపొద దూరి పూ సెజ్జవై నిష్ట 
కార్యకలాపాల కడలు కొనుచు, 
"కీళకూళి నొకింత కీడించి తతీర 
మున విశమించి సమ్ముదముపడుచు. 
'సేదతీజి యొక్క చెట్టునీడన గూరు 
చున్న దంపతులను చూచికొనుచు 
వచ్చె మితవసువు వడిగ నచ్చోటికి 
బావ కెజుక పజుప వారనొకటి. 116 


జీమూతవాహనుం డప్పు 

డామి|తావసుని కుశలమారసి పిదపన్‌ 

తామలయవతి దెస తిరిగి 

కన ముచ్చటలాడివత్తు నీవేగు” మనన్‌. 117 


వల్ణియంచు మలయవతి యంతిపురిజేర 
బోవ-మి తవసువు బావతోడ 

వచియించెనిటు “మీకు పగతుడైన మతంగ 
హతకు డకట ! పొంచి యదనుగాంచి 

దండయ్యాత యొనర్చి తమరి రాజ్యంబెల్ల 
నాచికొనియె గాన నాజిలోన 

వాని మదమడంచి బంధించి తెచ్చెద 
నన్నుబంపు”డనుచు విన్నవింప 


పూరా వర్త ము 


కం. 


తే.గీ. 


కం. 


తే. గీ, 


దూరభారమ్ము మది తేజీపాజజూచి 
తా నహింసా పవృత్తి నౌదల ధరించి 
(పజల మేలును పగతుని బాగుగోరి 
పలికె మిత్రావసున కిట్లు భావుకుండు. 


“అతడేలిన నేనేలిన 


హితమే కద !: జనులకు నొనరింపగవలయున్‌, 


&తిపతిగా తద్దితమును 
మతంగుడే (పజకొసంగ మరినేనేలా ? 


(పజల బాగోగు లరయని |పభునికన్న 
(పజల మేలెంచి పాలించు పపభువెమిన్న 

అట్టి పరిపాలనము ముతంగాఖ్యు వలన 
(పజకు లభియింప నింకేమి వలయుమనకు ? 
అపకారికి సెతమ్మును 
ఉపకారమొనర్చుమంచు "నూకి, వెలుంగన్‌ 
నృపుడగు మతంగు నింతయు 

కృపగనక వధింపబూన నింగితమగునే ? 


పరుల కుపకార మొనరించు భావమూని 
[పాణమైనను త్యజియింప బూను నేను 
ఒరుల పాణాలు దీయంగ నోపుదెట్లు ? 
వారి బాధింప నామది కోరునెట్టు 2 


(పజల భదత, మన్నీని బాగుగోరి 
రక్ష్యరక్షక సంబంధ లక్ష్యమెంచి 

ఆ మతంగుని సఖునిగా పేమజూచి 
గగిగి సవతు*డి 1 అదె పదివేలు నాకు.” 


88 


118 


119 


120 


i2i 


122 


128 


34 


కం. 


తే.గీ. 


కం. 


నావుడు మ్మితావసువున్‌ 
బావకు (పత్యుత్తరమ్ము వలుకక తత్స 
ద్భావమున కలరి, చనియెను 


భావుకు దోడ్కానుచు రాజ భవనంబునకున్‌. 


అంత పగలెల్ల కష్టించి యలసిపోవు 
సర్యజీవాళి కిడెడు విశాంతినాగ 
వెల్లులను తగ్గి వీకటుల్‌ పేరుకొనగ 
భాస్క-రుం డస్తమించెను పశ్చిమాది. 
శ్రీవైడి చెలువ చెలువుడు 

రేపాకపు రమ్మునేలు నృహరి|ప్రభువున్‌ 
కాపాడుగాక ! దావై 


[పావై యెపు డంతమాంబ [1పథమతనూజున్‌. 


జీమూతవాహనుడు 


124 


126 


కం, 


జ్ర టెం 


బీవమూతవాహనుడు 
(ఉత్తరార్థము) 


(శ్రీకంటాన్వయ మౌళిన్‌ 

పాకారి శ్రీవిలాసి భాస్మ్క_ర రెడ్డిన్‌ 

పీకన్‌ జూడగదే:! రే 

పాకన్‌ నరసింహమూర్తి ! పాపనివర్తీ 1! 


' అవధరింపుమయ్య 1! యావైన జీమూత 


వాహనుండు తనదు దెహయపష్టి 
ఫణుల గాచుకొటకు పక్షీర్యదునకు భోజ 
నముగ నొసగినట్టి విమల చరిత. 


కొండొక దినమున మ్మతవ 

సుండును ఖేచరవిభుండు సోత్క_ంఠన్‌ కన్‌ 
పండువొనర్చెడు గందప్ప 

కొండకు వాహ్యాళికేగి |కుమ్మరువారై. 
అట సము|దతీరమందు హాయిగ తిర 
నెంచి యొక్క-_|పఫక్క-_ గాంచె బావ 
తెల్చనయిన మొయిళు లెల్ల కప్పంబడి 
గుట్టలట్టులున్న గుంపునొకటి. 


. “ఇవి మలయక్ష్మాభృత్సా 


నువులేయగు, నైన నిట్టనూన ధళధశ 
ద్దవశిమ యెక్కడి"దని మల 
యవతీ|పియు డక్క_జముగ నక్క-_జపడగన్‌. 


86 


ఆ.వె, 


కం. 


Pa 


జీమూతవాహనుడు; 


బావమరది మితవసు వద్ది గమనించి 

పలికె బావకిట్లు “బావగారు | 

మలయశైల సానువులు కావుకావయ్య ! 

కనువినికిశుల యెముకల గములివి.” 6. 


ఆ మాటలకున్‌ భావుకు 

డామి| తావసున కిట్టులనియెన్‌ గలకన్‌ 

“పాముల కిచ్చో నిట్టుల 

సామూహిక మరణమేల సం పొప్తేంచెన్‌ 2” (i 


ఆనుడు మి తవసువు వినిచె- “సామూహిక 

మృతిని ఫణులు పొందలే” దటంచు 

పాపజాతిపాలబడిన దుర్మరణమ్ము 

గూర్చి చెప్పె పూసగుచ్చినట్టు. 8, 


“తరతరమ్ము లనుండి గరుడకులమునకు 
నురగజాతికి వైర ముండు కతన 
ఇరుగెలంకుల వె రమింకించి పొందిక 
గూర్చెడువారు లేకుండు కతన 
గరుటాలమంతుని కడగి మార్కొను శక్తి 
యురగు లెవ్యరికి లేకుండు కతన 
నతతమ్ము గరుడు డిచ్భావృత్తి ఫణుల భ 
శీంప తజ్లాత్‌ కయిందు కతన 
పన్న గేవండు వాసుకి ఖిన్నుడగుచు 
పక్కిరాయని దరిజేరి |మొక్కు_లిడుచు 
సర్ప మారణహోమ మొ్మొనర్పకుండ 
నియమమొండు నాతని కిట్టు నిర్ణయించె. ర్ట 


ఊత్ర్తరార్థము 


కం, 


క్రోం, 


“కం. 


తే.గీ. 


చ్రేగ్షీ, 


కం. 


'దినమొక్క_ పాముగా భో 

జనమును పుత్తెంతు నీకు సమయమున కకా 
రణముగ నగు మా కులమా 

రణ హోమము నాపి కరుణ రక్షింపగదే!* 


ఆనాగేశుం డిట్టుల 
ఆనాగాశనుని వేడ నలరి యతండున్‌ 


'నానాడు దినిన లేలీ 
'హానాస్టులె మనముచూచు నచలము”లన్నన్‌ . 


ఇన్నాశ్షిటు 'పనుకాలం 

బన్నాగులకున్‌ ఘటించు నన్యాయమునన్‌ 
ఖిన్నుండై ఖేచరపతి 

కన్నీరై కరగ నెడద కలతపడంగన్‌, 


“ఆ శితుల|బోచు భారమ్ము నవల దోచి 
'తన్ను తాగాదుకొనుటకు పన్న గపతి 
ఉరగముల బలివెట్టుటల్‌ తరచిదూడ 


కంచెయే చేనుమేసిన కరణియయ్యె. 


నేన యెనచో మొదట నా [పాణములను 
ఇలియొసంగిన మీదచే |పజలవిడుతు 
తన్నుతాగాక తనవారి మున్ను గనుట 
(పథమ కర్తవ్యమదిగాదె ? |పభునకెందు. 


శాతవుని జేకుమడవక 

(భాతాదుల విహగవిభుని వాతవయిచుటన్‌ 
ఆ |తాచుల మన్నీడు చ 

ర్మిత విహీనుండునయ్యె వేడులలోనన్‌ . 


శీ? 


10 


11 


12 


18 


14 


15 


88 


కం, 


తే.గీ. 


జీమూతచ్లాహీ నుచు 


కాయక జనులను, వెజచిప 

రాయికి లోబడిన “'దుర్చులస్యబలంరా 

జూ యను న్యాయమ్మది య 
న్యాయమ్మయిపోదె ? భూమినాథుని యెడలన్‌.” 16 


ది వ్రపద. 


అనుచు జీమూతవాహనుడు ఘనమ్ము 

ఫణుల దుస్థితినెంచి పరితాపపడుచు 

ఫణినాథు సంధికి పరికోపపడుచు 
“ఫణిభుక్కు కార్యమ్ము పరిహార్య” మనుచు 
తనబావమరిదితో తద్దయుం బలుక 

వనివాడు వెవచ్చి [ప్రణతి గావించి 

అమ్మి |తవసువుతో “ఆర్య! మీనాన్న 
మిమ్ము రమ్మంచు పంపించిరి నన్ను” 

అని విన్నవింపగా ఆ మి|త వసువు 
తనబావతో “పోవుదము రొమ్మటన్న 
“నీవేగుమా ! ముందు నేనాగి కొంత 
భావశాంతినిబొంది వచ్చెద” ననిన 

భటునితో నామితవసు' వేగినంత 
పటుమతిన్‌ బీమూతవాహనుం 'డంత. ॥ it 


చందనా దిని డిగ్గి విశాంతి గొనుచు 

శరధి తీరాన నటునిటు తిరుగుచుండి 

యురగకులమును రక్షించు తెరువుగూర్చి 

తా తదేకాత్నుడైె యున్న తరుణమందు 18 


ఉత్త రోర్టము 


కం. దవ్వుల నెవ్వరొ ఒక ముస 
లవ్వ తన కుమారునెంచి “హాహా 1” యనుచున్‌ 
నెవ్వగ నొందుట విని తా 
నవ్వయిపున కాతురమున నరుగుటయు నటన్‌. 


(Aa 


“నాజీవరత్నమా ! నా [పాణమి|త మా | 
నౌ _పేమపా।తమా 1 నా కుమార! 
నా కంటి దీపమా! నా యింటి దైవమా! ' 
నా వంశవర్చనా ! నా తనూజ! 
నా వెన్నిధానమా] నా సన్నిధానమా ! 
నా పంచ పాణమా ! నా సుప్వుత ! 
నా పాలి భాగ్యమా! నా నోముల ఫలమ్మ ! 
నా వరమ్ముల పంట! నాదుకూన 1 
రార! యనుపమ గుణధుర్య! రారతనయ ! 
చెంపగిల్లిన పాల్గారు చిన్నికుజ్జ 
బొల్తిగద్దకు బువ్యగా బుచ్చినిన్ను 
చనక నా కెట్లు మనసొప్పు శంఖచూడ ! 


తే.గీ. చిన్నతనమందె నీతండి చెల్లిపోవ 
ఎండ కన్నెరసీక నిన్నెల్లవళ 
౧ 0౧ 
కంటవ తిడుకొని పెంచుకొంటిగాసి 
కడకు నిటులౌట కలనైన గాననైతి. 


తే.గీ. పదినెలల్‌ మోసి నినుబెంచి తుదకునేనె 
చేనుగాచి నక్క లపాలు చేసినట్టు 
చిలువమేతరి కిడుచుంటి చేతులార 
నా పురాకృత కర్మంబు నన్ను రేచ. 


39 


20 


al 


22 


40 


కం, 


కం, 


అ,వె. 


జీమూ తవాహనుడు 


నచ్చిన పిల్లను చేకొని 

పచ్చని సంసార మెదిగి పాల్పొంగంగన్‌ 

పచ్చగ పదికాలమ్ములు 

పుచ్చెడు నా తండి! నీకు పుచ్చెనె (బదుకున్‌ ? 28 


. ఫలము దొరగియు కాండమ్మె కలిగియుండి 


నెగడు నీవారమట్టుల నిగనిగంప్ప 
యౌవన శ్రీ దొరగి. పూనిస్థావిరమ్ము 
రాలుటకు సిద్దమైన కారాకువంటి 
పండు ముదుకను నీవుబో నుండినేను 


(బతికి ఫలమేమి ? నామన్కి పాడుగాను. 2& 
పున్నా మనరకమునకున్‌ 

నన్నున్‌ దప్పించి[పోచు నాచిన్నిసుతా ! 

నిన్నా గరుడికి నేనే 

యన్నంబుగ నెట్టులిడుదు నయ్యా 7 యయ్యో ! 25 


తల్లిచావ, కొడుకు తల్లికి “తలగోరు 
పటి' శాదములను బెట్లునాడె 
ట (అ బ్‌ 
సుగతి యబ్బునంచు సుమతు లన్మాటనా 
యందు వ్యత్యయంబునయ్యె కొడుక 1” 26 


+, ఆందు నానావిధమ్ముల నెంచియెంచి 


గోలుగోలుననేడ్చి గగ్గోలుపడెడి 

తల్లి కోక్రమ్ము మాన్న్సగా ధైర్యమూని 

కంఖచూడుండు తన మనస్వాగరమున 

పొంగు దుఃఖంపుటు ప్పెనన్‌ కుంగనొతి 

పలికె తనతల్లి కిటు సమాశ్వాసముగను. 27 


ఊతరారము 
నట 


ల 


కం. “ఆ మ్మా! చావుంబుట్టువు 


కం. 


లిమ్మహి సృష్టిస్థితిలయ హేతువులనుచున్‌ 
నెమ్మది నెణింగియు కడుపు 
చుమ్మలు చుట్టంగనేల ? శోకించెదవే ? 


సూనుని'వె వత్సలతన్‌ 

సూనృతమును మజఅజచి యిట్టు సుక్కె_దుగానీ 
జానాత్ములు తొలి “యని 

ణో య 

త్యాని శరీరాణి” యనగ నాలింపవటే ? 


. పుట్టువుందొట్టి నను తలపుండ్లు గడిగి 


కం, 


కం, 


త 


వెంచి వెద్దజేసితివమ్మ 1 | పేముడించి 
వెద్దతనమున నిన్ను సేవించుకొనెడు 
భాగ్యమును నోచనై తి దౌర్భాగ్యమేమొ [ 
మాతృ సేవకు దూరమై మడియుమనుచు 
వాసె గాబోలు! నుదుటివై !బహ్మ అకట 1” 


ఆని యిట్టుల కుందెడు వా 

రినిగని ఖేచర విభుండు హృదయ సరసిలో 
ననుకంపన పంకేజము 

ననలెత్తగ పలికె వృద్దనాగిని కిటులన్‌. 


“తల్లీ 1 నీవిట్టుల దుర 

పిల్లగ పనిలేదు లేదు వెళమ్ముగనీ 
పిల్లనికి మారుగా నే 

వెష్టదు నోగిరముగాగ వినతేయునకువ్‌. 


ఎవడు వీడంచు నీమది నెంచకమ్మ ! 
అనము జీమూత కేతుని. యాత్మ జుడను 


41 


29 


80 


81 


49 


కం. 


తే.గీ. 


ఆ.వె, 


తే. గీ. 


తే.గీ, 


తే గీ, 


అవని జీమూతవాహను డనెడువాడ 
తావకీన సుతున్‌ (బోవదలచినాడ,. 


ఏకైక సుతుని పోనిడి 

యేకాకిగ మనుదులెట్టు లీలోకములో 
నీ కొమరుని (బదికింపగ 

నాకీ యవకాశమిచ్చి నడుపుము తల్తీ! 


వధ్య చిహ్నమ్ము నాకిచ్చి వై శమీవు 
వరకుమారుతో గృహమున కరుగుమమ్మ ! 
గరుడు డేతెంచు సమయమ్ము గది'సెగాన 
వధ్యశిల జేరబోయెద వాని దాల్చి.” 


అనిన- శంఖచూడ జనయితి ఖేచర 

పతి పరోపకారకృతికి మెచ్చి 

చిలువ తిండినోట జీమూతవాహను 

వైవ నిష్టపడక వలికెనిట్టు. 

“ పాయమున నున్నవాడవు, పడుచుభార్య 
గూడి సంసారసుఖమందువాడ వీవు 
పులుగుతెనికి బోనమై పోదు వేల ? 

నా కుమారుకు మారుగా రాకుమార! 


మా ఫణీందుడు వాసుకి మా ఫణులనె 
గరుడి కాహార మొసగంగ కట్రడినిడ 
పరులు పక్షి కోరెమగుట జరుగునెట్టు ? 
భుజగభోజను డితరుల ముట్టునెట్టు ? 
వృద్దనాగినితో గూడ వీడ్డడయన 
కంఅఖచూడుండు గదిని సికంకతోశ 


జీము కవోహానుడు. 


88 


లీ 


ల్‌, 


36. 


88: 


ఉఊతరోరము ' 
నీ ధ్ర 


తే.గీ, 


కం. 


కం, 


కం, 


వక్క-ణించెను జీమూతవాహనునకు 
సార్గకంబొప్పనిట్టు నిస్స్వార్థబుద్ది. 
“ఓ మహాభాగ! నీవిట్లు మామకీన 
మృతికి బదులుగా మరణింప మెలటయ్య 7 
“తన్నుమాలిన ధర్మంబు' దలపకీవు 
అపమృతిని కోరుకొనుకేమి న్యాయమయ్య ? 


॥ కొత్తదాంపత్యమీగి, చేకొన్న దాని 


కా నవోఢకు వైధవ్య మంటగట్టి 

ఉత పుణ్యాని కిట్టుల నుతరింప 
బడగనెంచెడు నినువంటి వెడగునెందు 
గానను, క డుపులోచల్ల కదలకుండ 
(బతుకు పోపొమ్ము నీ మాతపితలగొల్చి. 


నాతల్రి కడుపుకోతను 

సితల్లికి నంటగట్టి న 
భూతలమున నె నము మనుదును 

నా తలవాతన్‌ a నలియక నేనున్‌. 


నాచావు నేను చచ్చెద 

ఈ చాయన్నిలువకుండ నెచ్చటికై నన్‌. 
వే చను చనుమా 1” యనుచున్‌ 

ఆ చిలువకొమారు డిట్టులనియె జననితో. 


5 శీ కై కై వల్యపదుడ్‌గు -. 


గోకర్తేశ్వర సు సుపర్వు గుడిగోపురమున్‌. 


ఈ కేవన్‌ గలదు, నమా, 
వాకములిడివత్త మమ్మ ! పదుమా !$* యనుచున్‌ 


89 


A0 


4&1 


&2 


48 


శశ 


44 


కం, 


"కం, 


జీమూతవాహనుడు 


తే, గీ. శంఖచూడుండు తల్లితో చనిన వెనుక 


పట్టువద లక జీమూతవాహనుండు 
వాని నెటులైన రక్షింపబూని యపుడు 
స్వాంతమందు యోచించుచున్నంతలోన. 45 


'సేవకవృద్దుం డొక్కడు 

కావుల యుగళంబు వెంటగైకొని యటకున్‌ 

వేవచ్చి సవినయంబుగ 

ఆ విద్యాధర కుమారు కనె నివ్విధమున్‌,. 46 


గీతమాలిక 


“సం్యపదాయానుసారంబు సత్క-రింప 

మలయవతిమాత [కొత్త జామాతవై న 

తమకు కాన్క్లగా కావివస్త్రద్వయంబు 

నిచ్చిరమ్మంచు నాతోడ పుచ్చినారు 

వీనిగొని ధరింపు”డనుచు వినిచి నిలువ 

వాని గనుగొని జీమూతవాహనుండు 

భాస్కరుని గాంచి వికసించు పద్మమట్లు 

వాడి వత్తలైన మనంబు పస్ఫుటింప. &7T 


పేదకు వెన్నిధి దొరికిన 

మాదిరి మిక్కు_టము హర్ష మాణుండగు చున్‌ 

ఆ దుస్తులుగొని వెళమ 

తాదాలిచి భటునిబంపి తదనంతరమున్‌. ag 


ఉత్తరార్డము. క 


తేగీ, 


కం. 


తే.గీ, 


కం, 


కం. 


తే.గీ. 


“ధన్యుడనుగానె ? నేను. యథార్భమహిని 
|బోచుటంజేసి నోడంచు మురిసిపడుచు 
పక్షి కాహారముగనేగి పాములెల్ల 

నిల్చు నేచోట నాచోట నిల్చినంత. 


వాతోద్దూతంబయి జీ 

మూతంబులు చెదర, కలగ భూదివులు, మహా 
వాతూలము మునురా తరు 

వాతన్‌ గరుడుండువచ్చె పక్షజవమునన్‌. 


వచ్చిరాగనె మునుమున్నె వచ్చియున్న 
వస్త్ర పచ్చన్ను జీమూతవాహు గరుడి 
సర్ప మంచెంచి వ జంపు చంచుపుటిని 
క అచిపట్టి యావైన నాకసము కెగసి, 


గిరిసారము శిఖరము పై 

కరిగి యథావిధిగ నతని నాహారింపన్‌ 
దొరకొని కండలు చీల్చుచు 

కరకరమని నమలుచుండ ఖచ రేం|దుండున్‌.. 


“ఈనా డీతని కిట్టుల 

నేనోగిర మగుటచేత నిజమీభూమిన్‌ 

ఈ నాజన్మ తరించెను 

ఆ నాగుని బోచుక తనోయని ముదమందున్‌... 


కండకండలన్‌ వజతుండుండు చెండు 
చుండ నాఖండల నిభుం డఖండముగను 
సంతసిలు పోటుపోటున సమధికముగ- 
త్యాగధనులు తనుగ్గాని దలతురెట్లు ? 


48 


49: 


ర0ః 


ర్‌ 


ర్‌ి! 


ర్‌ి. 


5&4. 


46 


కం, 


ఆ.వె, 


కం. 


తే.గీ, 


తే.గీ. 


తే. గీ. 


ద్యోచరుని త్యాగమునకున్‌ 

ద్యోచరులు లతాంతవృష్టి తుష్టిన్‌ మన 
ద్యోచరముగాంచి తలది 

మ్మై చెడి దోదూయమాన మానసమగుచున్‌. 


“నాగులందు వెద్దనాగు వీత్రండు కా 
బోలు! కాకయున్న పూలవాన 
గురియుచుందురేల ? సురలిట్టు లితని వై” 
నంచు నతని త్యాగమెంచె గరుడి 


జీమూతవాహనుం గొని 
వ్యోమంబున గరుడు డేగుచున్న ప్పుడు చూ 
డామణి యూడిపడెను త 


ద్దామ |పాంగణమునందు. దానిని గొనుచున్‌. 


మలయవతి తనపతి శిరోమణి యటంచు 
తెలిసి దురపిల్ల, నత్త మామలును గూడ 
బోరుబోరున నేడ్చిరి పుతునెంచి 
నిర్భరాత్మ కన్నీరు మున్నీరుగాగ. 


చెల్లచెదరుగ నటనట చిల్టిపడిన 

రక పుంబొట్టతోడి మార్గమున నేగి 
వాని జాడల నరయుచు వారుముగురు 
సత్వరము చేరుకొనిరి యాషాఢమునకు. 


అచట శంఖచూడుండు దేవాలయమున 
కరిగి శివుగొల్చి త్‌ల్రిత్తో తిరిగివచ్చు 
సరికి మలయా।ది శిఖరాన గరుడు డతని 
భక్షణము చేయుటను చూచి బావురుమని, 


జీమూతవాహనుడు 


ర్‌ర్‌ 


96 


ర్‌ 


ర్‌రీ 


60 


ఉత్తరార్జము .... 


కం. 


తే.గీ. 


తే.గీ. 


తే, గీ. 


తే, గీ. 


కం. 


“ఉరగేశుడు వాసుకి న 

న్నురగుని బుత్తెంచె తమకు నోరెముగాగన్‌ 
ఉరగుని విడి పరుని దినుట 

హరివాహన ! తగునె మీకు ? నవినీతిగదే ! 


అతడు విద్యాధరకు లాన్వయాబ్దిచందు 
డైన జీమూతవాహ నాహ్వ్యయ ఘనుండు 
నాకు మారుగ నరుదెంచి నీకు వీక 

దేహయ్యాత యగుచు కోరె దేహయ్యాత,. 


ఫణుల మాంసశోణిత మానువాడ వీవు 
పర వపుర్మాంస రుచిభేద మరయలేవొ ? 
క్షితి “'కుధాతురాణాం నరుచిర్నకాలి 
యనెడు నట్టు లాకట నిట్టులెతి వేమొ |”) 


అనుడు జీమూతవాహనుం డందుకొనుచు 
ఖగపతికి బలె నపు డవకాశ మిడక 
పన్నగము మాటలను నమ్మి పన్నగారి 
తన్ను విడచునేమో యన్న తత్తరమున. 


“తల్లి వెసటబా పిన దంటవీవు 

తోడి మితుని వెతబాపువాడ నేను 

ఉభయు లనుసరించిన మార్గ మొక టిగాన 
సాయపడి నన్ను కృతకృత్యు జేయుమయ్య | 
ఆకొన్నవాడ వీవు, వి 

వేకము గోల్ఫోవక యవివేకి యురగుడున్‌ 


వాకొను వాకుల నూకొెని 
యీకొని యూకొనగబోలునే ? సాపడుటన్‌. 


ఓ? 


61 


62 


68 


64 


65 


66 


&8 


కేం, 


కం, 


కం, 


కావలసినంత మాంసము 

నా వపువున నింకగలదు నాగాంతక! నీ 
భావములో శంకించక 

కావింపుము భోజనంబు కడుపారంగన్‌. 


చెవి సొంటికొమ్ము నూదుచు 

చెవింగజచు పన్నగు వెడచెవిబెట్టదగున్‌ 
చెవినిల్దు గట్టుకొని నీ 

చెవివేసెడు నా వచస్సు చెవిబెట్టదగున్‌.” 


అని భాషించెడు ఖచరేం 

(దుని కంథస్యర మెజిగి యెదో పౌరపాటున్‌ 
తనయందు జరిగెనంచును 

వినయంబున పల్కె_ నిట్లు వినతేయుండున్‌ . 


తే.గీ, “ఆర్య! భవదీయ రుధిరంబు నానశేను 


కం, 


నాదు హృదయంబె హరియించినావు నీవు 
పాతకమునకు బూనినవాడ నేను 
[పాణరకకు బూనినవాడ వీవు. 


సీకును నాకును గుణమున 

నాకాశము భూమికున్న యంతరమెన్నన్‌ 
లోకోన్నత మృదుతరుడీ 

వే! కఠినుడనేనె యెజుగనే ? మహనీయా ! 


ఎయుగ కేను నిన్ను ఎరగా |గహించితి 
ఎటజీగి నీవునాకు ఎరయయితివి; 
ఇందుదోష మెవరియందొ 1 నేనెజుగ, నా 
యందు గలిగెనేని యాదరింపు ” 


జీమూతవాహనుడు 


67 


68 


69 


70 


i 


72 


ఉత్తరార్థము. 


కం. 


యు 
మో 


తే, గీ. 


కం. 


కం. 


అని వై నతేయుడు తమా 

పణగోరెడు నంత నటకు పరుగు పరుగునన్‌ 
కనకవతియు మలయవతియు 

అనఘుడు జీమూతకేతు డరుదెంచుటయున్‌ , 


. కాంచి, జీమాతవాహుండు క్షతతనుడగు 


తనను తనవారు గనకుండ తత్‌ క్షణంబ 
కావివస్రంబు తనపైన గప్పుమనుచు 
పలుక -శంఖచూడుం డట్టు వలువగ సె. 


వలువ గప్పిన మాత్రాన వపువు గంట్టు 
దాగునే ? బయల్పడ రక్తధార లురలి; 
కడగి చిజుబట్ట నటునిటు మడచి ముడిచి 
సూది ముల్లెగట్టిన పొడసూపకున్నె ? 
సూనునికి సంభవించిన 

దీనావస్థను గని పితృ దేవుడు (పసువున్‌ 
ఆ నవ్య స్త్రీ గూడ న 

హీనపు కంఠస్వరాన నేడ్చిరి కడిదిన్‌, 


జననీజనకులు మూర్చన్‌ 

గొని వారావైన తేరుకొని, కనకవతీ 
వనితామణి దూషించెను 

ఘనశోకం బాపలేక గరుడిన్‌ కడిదిన్‌, 


1 తోబుట్టువు లెవ్వరు సి 


తో బుట్టరె ? చాలులేదె ? తొందరపడియ 
య్యో! బాగోగు లెజబుంగక 
నా బుడుతని గుడువ నీ మనం బెట్టాచ్చెన్‌, 


78 


74 


75 


76 


71 


78 


కం, 


తే. గీ. 


కం, 


రం, 


కం, 


జీమూ తవాహానుడు 


* కొడుకుజంపి కడుపుకోత గూరిచి ముల్లె 


గట్టు కొందువేమి ? ఖగపతి! క్షితి 
ఈవు నీదుతల్లి కెట్టులో యట్టుల 
నాకు ముద్దుగాదె + నా సుతుండు. 


మా కొడుకు జంపి యూరక 

నే కాకులుగా నొనర్చి వృదుల మమ్మున్‌, 
(గ) 

మా కోడలి సౌభాగ్యము 

పోకార్ప దలంచితార 1 పోకిరి గరుడి 1” 


అనుడు జీమూతవాహనుం డడ్డుపడుచు 
పలికె తల్రితో నిట్టుల “పక్షి విభుని 
తప్పులేదమ్మ ! యిందులో- తగి యిదంత 
నేన చేసితి నతని నిందించనేల ? 


ఆర్తతాణ పరాయణ 

మూర్తులు దీనులను మున్ను |బోవరె ? కరుణన్‌ 
ఆర్తుని నాగుని |బోవగ 

వర్తించితి తత్పథాను వర్తన మతినై , 

నా పూర్వ పుణ్య ఫలమున 

మీ పుతుడనై జనించి మీకున్నాకున్‌ 

ఏపారు యశస్సుగ నే 

సప కొడబడితినమ్మ 1 యిది తప్పిదమే 2? 


నావుడు గరుటామంతుడు 

“నా వలనన యింతమంది నలగిరి యిటులన్‌ 
మూవుర ? యేవుర? అకటా! 

వేవేవురు నాగు"లని వివేచనపరుడై . 


79 


80 


81 


82 


88 


04 


ఊత రారము: 
ఎట 


కం, 


తే, గీ, 


తే. గీ. 


కం, 


కం, 


ఆ,వె. 


పాయక పశ్చాత్తాపము 
చేయుచు “నేనింక (బతుక జెల్లునె 2 పాపిన్‌ 
[పాయశ్చిత్తముగా ఈ 
తోయధి బడబానలాన దూకి మడి సెదన్‌.” 


అంచు నెగయ నుంకించిన యతనిగాంచి 
యనియె జీమూతవాహనుం డాదరమున 
“పాప పరిహారమున కద్ది బడగనేల ? 

కలదు మార్గాంతరము తెల్పగలను నేను. 


“ఆతృవత్సర్య భూతాని' యని తలంచి 
“ఆత్మవన్మన్యతే జగిత్తనుట నెంచి 

అఖిల భూతమ్ములందున నక్క_టికము 
గలిగి చరియింపు మంతియ గాక వినుము. 


పక్షీంద ! నీవ యిట్టుల 

కుక్షింభరి వగుచు రక్షకున్నె డమగుచున్‌ 
చక్షు శ్శ్ళవముల దినుటను 

దక్షత యనిపించుకొనునె ? ధర్మంబగునే ? 


సాధుమతి 1 'ఆహింసాపర 

మోధర్మ' యటన్న న్యాయమున కలవడుచున్‌ 
శ్రీధరముల జంపకునికి 

నీ ధర్మముగా దలంచి నెగడు మికపయిన్‌.” 


అనెడు త్మత్చబోధ మాలించి పాలించి 
“జీవహింస నింక చేయ”ననుచు 

(పతిన బూనె స్వర్శపక్షుండు దక్షుండు 
భూతదయ వహించి ముందు ముందు. 


86 


87 


88 


89 


ర్ట 


లి2 


ఆ.వె, 


తే, గీ, 


కం, 


కం. 


అట్టు బోధచేసి యాపె తనుగ్గాని 
సైపలేక చివరిసారి పితల 
పాదపద్మములకు (ప్రణమిల్లి జీమూత 
వాహనుండు పా'సె (పాణములను. 


ఫు పదములందు వాలి పంచత్వ మొందిన 


కన్న కొడుకు గాంచి కన్నవారు 

తల్లడిలిరెంతొ తన్మ నఃకే|తాలు 
ణం 

శీడువార మేను మోడువార', 


కనకవతి యెలుగెత్తి స్వర్గ మున కొత్తి 
పలికె “నోయి దేవేంద! నా పలుకు లరసి 
మృతుడయిన నాకుమారు నమృతమువోసి 
యెన దతీకింపవే " యంచు నార్తితోడ. 


అమృతమ్మను మాట చెవుల 
కమృతమ్మయి తోప, ఖేచరాధిపతనయున్‌ 
అమృతునిగ జేయ దొరకొని 
అమృతార్జ న బుద్దిబూని యాగరుడుండున్‌, 


. “తెటగంటితేని (పార్టించియో కాక 


తెజికువన్‌ బోరాడి తిరివెట్టి యైన 
తెజగంటిబోనమ్ము దెచ్చెదో ననుచు 
తెజగంటి |తోవను తెగిసాగిపోయె, 


“తలకొట విపెట్టు సుతునకే 

తలకొఅవిన్‌ బెట్టనయ్యె తం డిని నేనే; 
తల్మకిందయ్యెను సంస్రింయ 

తల[వాత నతి క మింపదర మె ? యెవరికిన్‌.” 


జీమూత వాహనుడు 


91 


92 


98 


94 


95 


96 


ఊత్రరార్థము 


తే. గి. 


కం. 


ఆ.వె, 


కం. 


తే, గీ, 


అ,.వెే. 


అనుచు జీమూత కేతుండు ఫణికుమారు 
“చితిని బేర్చించు త్వరగనా సుతునోకనిన 
శంఖచూడు డావిధముగ సలిపినంత 
మలయవతి దుఃఖితాత్మయె పలికి గారి. 


“ఓ పర మెశ్వరు రాణీ! 

నాపతి విద్యాధరాధినాథుం డనుచున్‌ 

జే పెట్టితివి గదమ్మా ! 

నాపాల నసత్యమయ్యెనా ? నీ పలుకుల్‌. 


శతిని “భూషణంచపతిినా (పసిద్ధమౌ 
బుధ సుభాషితంబు పొల్చువోవ 
పతివిహీనయెన సతి య పకాశాత్మ 
గాదె! యంతకన్న గర్హ్య మది ఎ 


పతి నెడబాసి కణంబును 

పతిదేవత లుండగలరె ? పతిదేవుండున్‌ 
గతపడగా నెటు |బతుకుదు 

సతినై గై కొందునింక సహగమనంబున్‌ .” 


అనుచు నాయత్తపడుచుండ నానవోఢ 
కామృడాని (పత్యక్షమె యనియెనిట్లు 
“మలయవతి ! సాహసమ్మూన వలదు వలదు 
నీదు పతిదేవు |బతికింతు నే”నటంచు. 


“లెమ్ము లెమ్ము వత్స! లెమ్మోయి [ యని గౌరి 
అమృత హస్త మెత్తి యతని దాక 
నిదురగొన్నవాడు నిర్ని|దుడై లేచు 

నటు సజీవుడగుచు నపుడులేచి, 


ఫ్‌ల్రి 


97 


98 


99 


100 


101 


102 


ఫ్‌ 


కం. 


BX 
మ్‌ 


తే, గీ. 


రైతా 


జీమూతవాహనుడు 


“పాలేయాచల కన్యకా ! సుచరితా ! బాలేందు మౌళ్ళిపియా ! 
శె లేయా! వరదాయినీ ! హితమతీ ! సర్వార్థ సంసాధినీ ! 

కాశీ! మంగశదాయినీ 1 గుణధునీ! కైవల్య సంధాయినీ! 
కైలాసాచల వాసినీ 1 భగవతీ ! కైమోడ్సు గె కోగదే 1 108 


ననుగావగ వచ్చితొ ? మ 

జనసీ జనకులను |బోవ జనుదెంచితొ ? యీ 

ఫణులను మనుపగ వచ్చితొ ? 

జననీ ! త్వద్దర్శనమున జన్మ తరించెన్‌.” 104 


. అనుచు జీమూతవాహుండు _పైమవతిని 


(పార్ధనము చేయుచుండ నభంబునుండి 

మరణమొందిన ఫణులవై మబ్బులేని 

వాన యట్టుల నమృతంపువాన గురియ 

ఖచరు డారసి కరము నక్క జము నొందు 

టరసి మురిసి యాతని కిట్టులనియె గౌరి. 105 


. “నీకు విదేయుం డగుచున్‌ 


ఆ కశ్యపనందనుడు మృతాహుల మనుపన్‌ 
నాకము నందుండి సుధన్‌ 
నికై కురియించె నిట్టు సీ వబుగవవే ? 106 


అట్టి యమృతమాస్వాదించి గిట్టినట్టి 
పాపగములెల్ల నదె సజీవమ్ములయ్యె 
సీ పరోపకారముచేత నిక్కువముగ 
పన్నగానందమయ్యె నిన్నాన్నతరమె * 107 


జనకుల సేవించి సాటిలేని పితృ fF 
వా పరాయణుడంచు వరలినావు 


ఉత్తరోర్ణము రఫ్‌ 


2m 


అహితుడై న మతంగ హతకు సైరించి య 
జాత శ|తువనంగ జాలినావు 
ఆపమృత్యువును బొందు అహికులంబునుగాచి. 
|పాణదాత యనంగ బరగినావు 
పరుని కొజకు కశేబరమునే యర్పించి 
త్యాగశీలుర మించి తనరినావు 
“త్యాగ ఏకోగుణః శాఘ్య' యనెడు మాట 
సత్యమయ్యెను నీపాల నిత్యమగుచు 
ధర “పరోపకారార్థమిదం శరీర” 
మనెడు నార్యోక్తి నీయందె సార్థకంబు. 108 


న (పాణదానార్లుడవెకాదు, (పజలనెలు 


దక్షుడవు, సర్వసా[మాజ్య రక్షకునిగ 

జేయుచున్నాను, రాజ్యమ్ము చేకొనుమిక 

అదె మతంగహతకుడు లోనగుచునీకు 

[పణతు లిడుచుండె; నింకేమి వలయు వత్స 1” 

యనిన జీమాతవాహనుం డనియె నిట్లు 109 


. “చావువాతనుబడు శంఖచూడుం డను 


కంపతో నింక రక్షింపబడియె 
ఆపమృత్యువును గొన్న యాశీవిషము లెల్ల 

నిమ్ములగన సజవమ్ములయ్యె 
తెజగంటిబోనము దెచ్చిన లావరి 

పాయక చూకు విధేయు డయ్యె 
గతపడి (బతుక మత్ప్చితరులు పోయెడు 

(పాణముల్‌ వచ్చిన వారలైరి 


ల్‌ 


లిక 


కం, 


జీమూతవాహనుడు 


అమ్మ ! భవదీయ కృపను విద్యాధరాధి . 

రాజపదవి లభించె విరాజితముగ 

మాకు నింకేమి వలయు నీ స్మరణదప్ప 

నైన నిట్టగుగాక ! యీ యవని యందు, 110 


నెలమూడు వానలు తొలికి “రై తాంగము” 
పాడిపంటలతోడ |పబలుగాక ! 
కవికోకిలమ్ములు కవితా సదస్సుల 
గానాను రకితో |కాలుగాక ! 
కులమత భేదమ్ము తొలగి (పజానిక 
మన్యోన్య మైతితో నలరుగాక ! 
బడుగు వర్గాలను వైకితెచ్చి |పభుత 
(పగతి మార్గమ్మున బరగుగాక ! 
కలుగుగాక! “నిత్యకల్యాణమును పచ్చ 
తోరణముిను నేటి దొారతనమున 
అటులె “మూడుపూవు లాజుకాయల'వోలఠె 
వరలుచుందుగాక ! (ప్రజలు సతము.” tli 


= జీమూతవాహు చరితము 


నే మనుజుడు (వాయునో పఠించునొ వినునో 
ఆ మనుజు డంది సుఖముల 
తా మరణాంత మున శివపదంబును బొందున్‌. 112 


శ్రీరేపాక పురీవ డు 

దారుడు నరసింహమూర్తి దై వోత్తముడున్‌ 

వీరారెడ్డి తనయు నే 

పార గటాక్షించుగాక ! యనవరతంబున్‌. గతి 


సుల్ల 


ఇందలి పలుకుబడులు 
లోకోక్తులు 


సుకృతీగతాయు; 

రాజ్యాంతే నరకం |ధువం 

రాజా పకృతి రంజనాత్‌ 

భూపానాం (రాజానాం) |పజా 
పాలనం పరమో ధర్మః 

నా విష్ణుః పృథివీపతిః 

పితృ దేవోభవ- 

మాతృదేవోభ వ- 

నభూతో నభవిష్యతి 

కష్టిఫలి 

అభ్యాగత స్మ్వ్యయం విష్ణుః 

నాతి చరామి 

దుర్భలస్య బలం రాజా ' 

అనిత్యాని శరీరాణి 


కుధాతురాణాం నరుచిర్నకాలా 


కీరిక-11 
1.4 
1-1i 


1-i2 
1.15 
1-16 


1-80 
1.40 
1-55 
1-110 
2.16 
2.29 
2.68 


లర్‌ 


ఆత్మ వత్సర్వ భూతాని 
ఆత్మ వన్మన్యతే జగత్‌ 
అహింసా పరమోధర్మః 
భూషణంచ పతిః (స్రిణాం) 
త్యాగ ఏకోగుణః శ్లాఘ్యః 
పరో పకారార్గ మిదం శరీరం 


సామెతలు 


రాజ్యము వీరభోజ్యము 

రెంటికి జెడిన రేవడు 

బూదిబోసిన పన్నీరు 

కక్క_వచ్చునేని కల్యాణమగునేని ఆగునేల ? 
పొమ్మనకయె పొగనుబెట్టుట 

అడకత్తెరలో పోక విధమ్ము 

కంచెయే చేనుమేసిన కరణి 

చేనుగాచి నక్కల పాలుచేసినట్టు 
తన్నుమాలిన ధర్మము 

సూది ముల్లెగట్టిన పొడసూపకున్నె 2 


జూతీయములు 


చుట్టాల సురభి 
కొంగు బంగారము 


జిమూత వాహనుడు, 


2_87 
2.87 
2.89 
2-99 
2-108 


99 


1-10 
1-18 
1-84 
1-44 
1-98. 
1-84 
2.18. 
2292, 
2.40: 
2_79 


పీఠిక-1/ 


జీమూతవాహనుడు 


ఏనుగుపాడి = పీఠిక]! 
తలలోనాలుక పీఠిక-106 
తలపూవాడకయుండుట స 
పూసలలో దారము 5 
పక్కలో బల్లెము 1-18 
కరబదరము 1-20 
పానకమునపుడక 1-56, 114 
నొసలు బత్తుడు నోరు తోడేలు 1-75 
పదివేలు 1-128 
జేకు మడచుట 2.15 
ఎండ కన్ను (కష్టాలు) dal 
కంట వత్తి డుకొనుట స్ట్‌ 
తలగోరుపట్టుట 2_26 
(ఉత్తర సర్కారులో వాడుక) 
తలకొఅవి పెట్టుట 2.06 
(తెలంగాణాలో వాడుక) 

తలపుండ్లు గడుగుట 2.80 
ఉ త్ర పుణ్యానికి 2.41 
కడుపులో చల్ల కదలకుండ 99 
కడుపుకోత 2.492, 0 
నాచావు నేను చచ్చెద 2_48 


(ఓ సావు జచ్చిండు, సావుమర్నమ యింది. 
అని తెలంగాణా వంవహారం] 


60 


వాడి వత లగుట 

కన్నీరు మున్నీరు 

చెవిలో సొంటికొమ్మూదుట 

చెవి గజచుట 

చెవినిల్లు గట్టుకొనుట 
చెవివేయుట (చెవివే సెడు) 
ఎలుగెతుట ' 

నిత్యకల్యాణము పచ్చతోరణము 
మూడు పూవు లాజుకాయలు 


